క్తి సుధాకరము 
[శ్రీమదాంధ్ర భగవద్దిత] 


ప్రణీతము: 
పోచిరాజు కామేశ్వర రావు 


శ్రీకృష్ణాయ నమః 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 
మూలము శ్రీమద్భగవద్గీత 


ప్రణీతము: 
పోచిరాజు కామేశ్వర రావు 


శికృషాయ నమః 
ణ 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయ విషయ సూచిక: 


వివరణము 


అధ్యాయ మొకటి - అర్జున విషాద యోగము 


అధ్యాయము రెండు - సాంఖ్య యోగము 


అధ్యాయము మూడు - కర్మ యోగము 26 
అధ్యాయము నాలుగు - జ్ఞాన కర్మ సన్న్యాస యోగము 34 
అధ్యాయ మైదు - కర్మసన్న్యాస యోగము 42 
అధ్యాయ మాటు - ఆత్మసంయమ యోగము 48 
అధ్యాయ మాటునకటి - జ్ఞాన విజ్ఞాన యోగము 57 
అధ్యాయ మెనిమిది - అక్షరపరబ్రహ్మ యోగము 63 
అధ్యాయము తొమ్మిది - రాజవిద్యా రాజగుహ్య యోగము 68 
అధ్యాయము పది - విభూతి యోగము 74 
అధ్యాయము పదునొకండు ా విశ్వ రూప సందర్శన యోగము 82 
అధ్యాయము పండ్రెండు - భక్తి యాగము 92 
అధ్యాయము పదుమూండు - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 96 
అధ్యాయము పదునాలుగు - గుణత్రయ విభాగ యోగము 102 

107 


అధ్యాయము పదునైదు - పురుషోత్తమ విభాగ యోగము 


అధ్యాయము పదునాటు * దైవాసుర సంపద్విభాగ యోగము 


111 


అధ్యాయము పదునేడు శ్రద్ధాత్రయ విభాగ యోగము 


116 


అధ్యాయము పదునెనిమిది - మోక్ష సన్న్యాస యోగము 


122 


శికృషాయ నమః 
ణ 


తే.గీ. 


తే.గీ. 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయ మొకటి - అర్జున విషాద యోగము 


దృతరాష్ట్ర ఉవాచ: 
ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః 
మామకాః పాండవైశ్చ కి మకుర్వత సంజయ 


ధృతరాష్ట్రుని పలుకులు: 

చేరి యా కురుక్షేత్రము ధారుణి వర 

ధర్మ భూమి నా వారును దమ్ముని సుతు 
లంత నేమి చేసిరి సంజయా రణోత్సు 
కతను వచియింపు మింక సకలము నాకు 


సంజయా ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రమును జేరి నా వారైన దుర్యోధ నాదులును, 


పాండవులు నేమి చేసిరి చెప్పుము. 


సంజయ ఉవాచ: 
దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా 
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్‌ 


సంజయుని పలుకులు: 

చూచి పాండవ సైన్యము సురుచిరంపు 
వ్యూహమును ద్రోణుం గదిసి సుయోధనుండు 
రాజు నాచార్యుని నరసి భాజనముగ 
వచనములు వినయమ్ముతో' బల నిట్లు 


పాండవ వ్యూహమును దుర్యోధనుడు చూచి గురువైన ద్రోణాచార్యుని సమీపించి యీ 
విధముగా పల్కెను. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పశ్యైతాం పాండు పుత్రాణా మాచార్య మహతీం చమూమ్‌ 
వ్యూఢాం దృపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా 


పాండు తనయుల వ్యూహంపు ధ్వజిని నచట 
ద్రుపద రాజ సూనుండు మీకు ప్రియ శిష్యుః 
డు నతి ధీమంతు. దొనరింపం దనరు దాని 


జూడు. డాచార్య పుంగవ సుంత యిపుడు 


ఆచార్యా పాండు పుత్రుల సైన్యపు వ్యూహమును మీ శిష్యుడు దృపద పుత్రుండు 
ధీమంతుడు పన్నినది చూడుండు. 


అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమా యుధి 
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహా రథః 


అందు గలరు శూరులు మేటి యంపకాండ్రు 
నాజి సములు తలంప భీమార్జునులకు 
సాత్యకియు విరాటుండు రాజన్యుండు ద్రుప 
దుండు మహారథి దురతిక్రముండు దురమున 


అచట భీమార్జునులకు సమాన మైన శూరులు విలుకాండ్రు, యుయుధానుండు, 


విరాటుడు, దృపదు(డు మహా రథులు కలరు. 


ధృష్టకేతు శ్వేకితానః కాశి రాజశ్చ వీర్యవాన్‌ 
పురుజిత్కుంతి భోజశ్చ శ్రైబ్యశ్చ నరపుంగవః 


ధృష్టకేతుండు పురుజిత్తు ధీర వరుండు 
చేకితానుండు శైబ్యుండు శ్రేష్ట నరుండు 
కుంతిభోజ కాశిరాజ కువలయేశు 

లు ఘనులు యశో విరాజితులు తనరంగ 


ధృష్టకేతుండు, చేకితానుండు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుండు, శైబ్యుండు కలరు. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్‌ 
సౌభద్రో ద్రాపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః 


మజియు విక్రాంతు( డా యుధామన్యుం డుత్త 
మౌజుండు బలవంతుడు నభిమన్యు( డరయ 
ద్రాపదేయు లొల్లరు మహా రథులు వారి 

సైన్య మందు గురువరేణ్య సమర రతులు 


యుధామన్యుండు, నుత్తమౌజుండు, నభిమన్యుండు, నుపపాండవులు నందటు మహా 
రథులు కలరు 


అస్మాకం విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ 
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్ధం తాన్‌ బ్రవీమి తే 


మన యనీక మందును నున్న ఘనులు విప్ర 
పుంగవ చమూ విభుల నింక భూరి యశుల 
దెలిపెదను మీ యెటుకకునై తెల్లముగను 
వారి నింపుగ గమనింప భావ్య మగును 


మన సైన్యమందు కల సేనా నాయకులను మీ రెజు(గుటకునై తెలిపెదను వినుండు 


బ్రాహ్మణోత్తమా 


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః 
అశ్వత్చామా వికర్ణశ్చ సామదతి సథివ చ 
ట్జౌ (s] త్త స్తై 


మీరు భిష్ముండు కర్ణుడు వీర వరులు 
కృపుండు సమితింజయుండు ఘనుండు పర వీర 
దర్ప హారి యశ్వత్థామ ధరణి సురుండు 
సౌమదత్తి వికర్ణులు శౌర్య ధనులు 


మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుండు, నశ్వత్ఞామ, వికర్ణుడు, సోమదత్తుండు 
మజియు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అన్యేచ బహవః శూరాః మదర్ధే త్యక్త జీవితాః 


నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః 


ఇంకను గలరు పెక్కురు నంక మందు, 
బ్రాణములు నా కొజికు వీడు వారు శూరు 
లస్త్ర సహితమ్ముగను వివిధాయుధముల 
నందజును యుద్ధ నైపుణు లార్య గనుమ 


ఇతరులు పెక్కుమంది శూరులు నా కొణకు ప్రాణములు విడుచు వారు యుద్ద 


నిపుణు లనే కాస్తములు కలవారు కలరు 


అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభి రక్షితమ్‌ 
పర్యాప్తం త్విద మేతేషాం బలం బీమాభి రక్షితమ్‌ 


భీష్మ రక్షణ మందున వెలసి యున్న 
యట్టి మన బలఃగము గన నపరిమితము 
భీమసేన రక్షణమున విడిసి యున్న 
వారి వాహిని( బరికింప బరిమితమ్ము 


భీష్ముని రక్షణములో నున్న మన సేన యపరిమితము. భీముని రక్షణములో నున్న వారి 
బలము పరిమితము. 


అయనేషు చ సర్వేషు యథా భాగ మవస్థితాః 
భీష్మ మేవాభి రక్షంతు భవంతః సర్వ ఏవహి 


అన్ని వేళల నెల్ల వ్యూహముల లోన 
నప్రమత్తులై భీష్ముని సుప్రసిద్ధు 

మీర లెల్ల మీ స్థలముల+ దోరముగను 
గాచికొని యుండుండు విజయ కాంక్ష తోడ 


వ్యూహములో నందటు మీ మీ స్థానములలో నుండి భీష్ముని నే రక్షింతురు గాక. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తస్య సంజనయన్‌ హర్షం కురువృద్ధః పితామహః 


రి, 


సెంహనాదం వినద్యోచ్చెః శంఖం దద్మా ప్రతాపవాన్‌ 


అంత నతనికిం గలుగంగ హర్షము మది 
సింహ నాద ముచ్చమ్ముగం బేసి ధృతిం బి 
తామహుండు కురువృద్ధుండు భీమముగను 
దాను బూరించె శంఖము దర్ప మడర 


అంత దురో శభనునకు హర్షము కలిగించుచు( బితామహుండు కురు వృద్దుడు 


సింహనాదము చేసి శంఖము పూరించెను. 


తత శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః 
సహసై వాభ్య హన్యంత స శబ్ద స్తుములోఒభవత్‌ 


అంత. జెలరేంగె. దప్పెట లానకముల 
శంఖ భేరీ సగోముఖ శబ్దములు సు 
ఘోరముగ భయకరములై కుంభినిం ద 


టాలున నెగసి మ్రా(గె నాడంబరములు 


అంత నొకే సారి శంఖములు, భేరులు, తప్పెటలు, గోముఖ వాద్యములు 
భయంకరముగ యుద్ధ ధ్వనులు మ్రోగినవి. 


తతః శ్వేతై ర్హయై ర్యుక్తే మహతి స్యందనే స్టితౌ 
రయ ర్యుక్త నె 
మాధవః పాండవశైవ దివ్యా శంఖౌప్రదధ్మతుః 


తెల్లని గుజాలు కట్టిన తేరు నందు 
మేటి వాహనమ్మున నిల్చి మించి కృష్ణ 
సవ్యసాచులు దివ్యంపు శంఖ వరము 
లంచితముగ నిద్దబును బూరించి రంత 


అంత తెల్లని గుజ్టములున్న రథముపై నుండి కృష్ణార్ణునులు తమ దివ్య శంఖములను 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పూరించిరి. 


పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః 
పౌండ్రం దద్మా మహా శంఖం భీమ కర్మా వృకోదరః 


పాంచజన్యము, బూరింప వాసుదేవు( 

డర్హునుండు దేవదత్తము నలరి యూంద 

భీమకర్ముండు బలశాలి భీమసేను( 

డంత( బౌండ్రము( బూరించె నంకమునకు 15. 


శ్రీకృష్ణుడు పాంచజన్యమును, దేవదత్తము నర్జునుండు పౌండ్రమును భీముడు 
పూరించిరి. 


అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిస్టిరః 


నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకా 


పదపండి యనంత విజయము బార్జుం డాయు 

ధిష్టురుండు పూరించెం గుంతీ తనయుడు 

నకుల సహ దేవులు సుఘోష వికసిత మణి 

పుష్పకమ్ముల నూందిరి ముదము మీటి 16. 


అనంత శంఖమును ధర్మరాజు, నకుల సహదేవులు సుఘోషము 


మణిపుష్పకములను శంఖములను బూరించిరి. 


కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః 
ధృష్టద్యుమ్నోవిరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః 


దిట్ట విలుకాడు కాశిపతియు మహా ర 

ధుండు శిఖండి ధృష్టద్యుమ్ను లడర మి వి 

రాటుండును సాత్యకి రణాపరాజితుండు 

రాజ వరులు సంగ్రామాభిరతులు మజీయు 17. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


10 


కాశీరాజు, శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుండు, సాత్యకి మటియు 


దృపదో ద్రాపదేయాశ్చ సర్వశః పృథివీపతే 
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్‌ దధ్ముః పృథక్సృథక్‌ 


వేరు వేరుగ ద్రుపదుడు వీర వరుండు 

ద్రౌైప దేయులు శూరులు భూపతీంద్ర 

ధీర వరుండు సౌభద్రుండు దీర భుజుడు 

నంత నూదిరి శంఖము లంతట ధృతి 18. 


మహా రాజా! ద్రుపదుండు, ద్రౌపదీ సుతులు, నభిమన్యుండు, శంఖములను వేర్వేర 
పూరించిరి. 


స ఘోషా ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్‌ 
నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్‌ 


అమ్మహా ఘోషము నభము నవని యందు 
మారు ర్రూంగుచు. గరము సంభ్రమము సెలంగ 
ధార్త రాష్టులు సర్వులు నార్తి తోడః 


దల్లడిల్లిరి యట గుండె లెల్ల నదర 19. 


ఆ శంఖనాదములు భూమిని నాకాశమును దద్దరిల్ల జేయ కౌరవుల హృదయములు 
తల్లడిల్లినవి. 


అథః వ్యవస్టితాన్‌ దృష్టా, ధార్తరాష్టాన్‌ కపిధ్వజః 
థ ఉవాచ" త్ర 
ప్రవృత్తే శస్తసంపాతే ధనురుద్యమ్య పాండవః 


శస్త్రములు మొదలిడు తటి సమర భూమి 

నున్న ధార్తరాష్ట్రుల( గాంచి యుత్సహించి 

వీరుండు కపిధ్వజుండు మేటి విల్లు నెత్తి 

యనియె నరుండు హృషీకేశు నరసి రాజ 20. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


రాజా! యుద్ధ ప్రారంభమున ధార్తరాష్టులను జూచి విల్లు నెత్తి యర్జునుండు శ్రీకృష్ణునితో 
నిట్టనియెను. 


అర్జున ఉవాచ 
సేనయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మే౭చ్యుత 


అర్జునుని పలుకులు 

రెండు సేనల మధ్యను భండనమ్ము 
నందు నాదు రథ మ్మరవింద నయన 
దేవకీ నందనా వాసుదేవ వేగ 

నిల్పు మచ్యుత కనం గమనీయముగను 


రెండు సేనల మధ్య నా రథమును నిల్చు మచ్యుత యని అర్జునుండు పలికి 
యింకను 


యావ దేతాన్నిరీక్షేఒహం యోద్దు కామానవస్థితాన్‌ 
కైర్మయా సహ యోద్దవ్య మస్మిన్‌ రణ సముద్యమే 
వై ధ్‌ 


ఈ మహా రణోద్యమమున భీమ రథుల 
నెన్న మిన్ననై చెలరేంగి నన్ను గూడి 
యేరు వచ్చిన వారిలో పోరు వారు 
జాత యుద్ధాభిలాషులం జూతు నేను 


ఈ యుద్ధమున నుత్సహించిన వారిలో నాతో యుద్ధము చేయ వలసిన వారిని 
జూచెదను. 


యోత్స్యమానా నవేక్షేజహం య ఏతే౭త్ర సమాగతాః 
ధార్త రాష్ట్రస్య దుర్చుద్దేః యుద్దే ప్రియ చికీర్షవః 
“= ట్ర థె థె షె 


మేలు సేయంగం గోరుచు నాల మందు 
ధార్తరాష్టున కత్యంత ధూర్తునకును 
నాజి సేయ వచ్చిన వారి నరయః దలంతు 


21. 


22. 


23. 


11 


తే.గీ. 


తే.గీ. 


నేను రాజుల నెల్లర దీన బంధు 


దుర్చుద్ధి దుర్యోధనునకు సాహాహ్యము చేయ యుద్ధమునకు వచ్చిన వారిని, 
జూచెదను. 


సంజయ ఉవాచ 
ఏవ ముక్తో హృషీకేశో గుడాకేశేన భారత 
సేనయో రుభయో ర్మధ్యే స్థాపయిత్వా రథేత్తమమ్‌ 


సంజయుని పలుకులు 

పలుక బడ గుడాకేశుచే వచనము లిటు 
భారతా హృషీకేశుండు నా రథ వర 

మును రయమ్మున నుభయ చమువుల మధ్య. 


గౌశలమ్మున నునిచి యా కేశవుండు 24. 


ఓ రాజా! యిట్లర్ణును(డు పలుకగా శ్రీ కృష్ణుండు శ్రేష్ట రథమును రెండు సేనల మధ్య 
నిల్పెను. 


భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్‌ 
ఉవాచ పార పశ్రైతాన్సమావేతాన్‌ కురూనితి 
(టి 


నిలిపి ద్రోణ భీష్ము లెదుట నిఖిల రాజ 
లోకమునకు నెదుట నంత బ్రాకటముగ 
బలికె బార చూడుము కురు ప్రముఖుల సమ 


రాగతుల నని శ్రికృష్ణు( డర్జును గని 25. 


భీష్మ ద్రోణుల యెదుట రాజులందటి యెదుట నిలిపి యుద్ధమునకు వచ్చిన వీరిని 


కురు వీరులను జూడు మని యర్జునునితోం గృష్టుండు పలికెను. 


తత్రాపశ్యత్‌ స్థితాన్‌ పార్థః పిత్రూనథ పితామహాన్‌ 
ఆచార్యాన్‌ మాతులాన్‌ బభ్రాత్యన్‌ పుత్రాన్‌ పౌత్రాన్‌ సఖీం స్తథా 
శ్వశురాన్‌ సుహృదశ్రైవ సేనయో రుభయో రపి 


12 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


13 


పార్ధుం డట నంత. గాంచె నప్పలను దాత 

ల గురువుల మేనమామల భ్రాతలం దన 

యుల మనుమల సఖుల శ్వశురుల సుజనుల 

నుభయ సేనల నడుమున నున్న వారి 26. 


పార్ధుండు రెండు సేనల మధ్య యుద్ధమున నిల్చిన తండ్రుల తాతల గురువుల మేన 
మామల సోదరుల పుత్రుల మనుమల సఖుల మామల సుజనులను జూచెను. 


తాన్‌ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్‌ బంధూనవస్థితాన్‌ 
కృపయా పరయా నిష్టో విషీదన్ని దమబ్రవీత్‌ 


బంధువుల నందటి ననికి వచ్చి నట్టి 

వారి గుంతీ కుమారు డేపార దయ భృ 

శమ్ము మది గాంచి యంత విచార పడుచు 

మిక్కిలి పలికె నివ్విధి నక్కజముగ 27. 


వారి నిల్చిన బంధువులను జూచి జాలితో విచారముగా నర్జునుం డిట్లు పలికెను. 
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సవం సముపస్థితమ్‌ 


సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి 
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే 


యుద్ధ మొనరింప మనమున నుత్సహించి 

చలమున నరుదెంచిన నిజ జనులు ధీరు 

లిచట నిల్చిరి విక్రమ మెంచి మదిని 

వీరి గాంచ నిపుడు కృష్ణ వీర వరుల 28. 


క్రుంగు చున్నవి భృశము నా యంగము లివి 
యెండు చున్నది నానోరు మెండుగాను 29. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


14 


వణకు చున్నది దేహము ప్రస్పుటముగ 
గగురుపా టగు చున్నది కలవరమున 


ఉత్సహించి వచ్చిన స్వజనులను జూచి కృష్ణ నా యథవయువములు క్రుంగుచున్నవి, 
నోరు తడి యాజు చున్నది, మేను వణంకు చున్నది, యొళ్ళు జలదరించుచున్నది. 


గాండీవం స్రంసతే హస్తాత్‌ త్వక్రైవ పరిదహ్యతే 
నచ శక్నోమ్యవస్థాతుం బ్రమతీవ చ మే మనః 


కరము విడి పడుచున్నది గాండివమ్ము 

మండు చున్నది మిగుల చర్మమ్ము నాకు 

నుడిగినది శక్తి నిలబడి యుండుటకును 

మనము నందు గాంచంగ సంభ్రాంతి వొడమె 30. 


గాండీవము చే జాజుచున్నది, చర్మము మండుచున్నది, నిలబడుటకు శక్తి చాల 


కున్నది, మనస్సు భ్రమించుచున్నది. 


నిమిత్తానిచ పశ్యామి విపరీతాని కేశవ 
నచ శ్రేయో౭నుపశ్యామి హత్వా స్వజన మాహవే 


సూచకములు సెజపునకుం జూచు చుంటి 

శకునములను బెక్కింటిని సంగరమున( 

గేశవ తనవారి వధింప( గీడె కాని 

మేలు పిదప సుంతయు( జూడం జాల నకట 31. 


కేశవ! దుర్నిమిత్తములు కనిపించుచున్నవి, రణమున మనవారిని చంపిన మేలు 
గాంచలేను. 


న కాంకో విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ 
కింనో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా 


కోర నీ రాజ్యమును గృష్ట కోర నీ వి 32. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


15 


జయమును సుఖమ్ము నైన రాజ్య మది యేల 
మాకు గోవింద భోగ సమాజము లవి 
యేల జీవితమ్ము నదియు నేల యింక 


గోవింద విజయము, రాజ్యము సుఖములు కూడా వలదు. భోగము లేల జీవితమేల? 


యేషా మర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ 

త ఇమే౭వస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనాని చ 

ఎవ్వరి కొకు రాజ్యము నీ సుఖమ్ము 

లు మణి భోగములను గోరితి మిట మేము 

వారు విడిచి యాశను నిజ ప్రాణ ధనము 

లందు నిల్చిరి చూడుమ యంక మందు 33. 


ఎవరి కొకు మన మీ రాజ్యము సుఖమును కోరుచున్నామో వారే ప్రాణముల మీద 
నాశ వదలి యుద్ధమున నిలిచి యున్నారు. 


ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః 


మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధిన స్తథా 


పూజ్య గురువులు జనకులు పుత్ర గణము 

లు మజియు పితామహులు మామలు మి మేన 

మామలు మనుమలును బావమటదు లింక 

బంధు వర్గము సర్వము భండనమున 34. 


గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, 


బావమటదులు, బంధువులు నందటును నిల్చిరి. 


ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోఇపి మధుసూదన 
అపి తైలోక్య రాజ్యస్య హేతో; కిం ను మహీకృతే 
= 


వీరి నే జంప నొల్లను వీరు నన్ను 35. 


తే.గీ. 


తే.గీ. 


16 


జంప నున్నను నింక ముజ్జగముల కొట్ర 
కైన నన్న మహీతలం బనంగ నేల 
చెప్పు మధుసూదన హృదయ మొప్ప దిపుడు 


ముల్లో కముల యాధిపత్యమునకునైన వీరిని నేను జంపను. రాజ్యమెంత! నన్ను 


జంప నెంచినను మధుసూదన నేను జంపను. 


నిహత్య ధార్తరాష్టాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన 

పాపమేవాశ్రయేదస్మాన్‌ హత్త్వైతానాతతాయినః 

చంప దుర్యోధ నాదుల సమర మందు 

హర్ష మేమి కలుగు మన కందటికును 

దుష్టు లైన వీరి వధింపః దోరముగను 

బాపమే కల్లు మాకు నవారితముగ 36. 


ధార్తరాష్ట్రులను జంపిన నేమి ప్రీతి? దుష్టులయినను జంపిన మనకు పాపమే 
కలును. 
౧ 


తస్మాన్నార్థావయం హంతుం ధార్తరాషాన్‌ స్వబాంధవాన్‌ 
శ్ర 
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ 


ధార్త రాష్ట్రులు బంధు సంతతియె కాన 

చంప జనదు మనకు వారి సమర మందు 

స్వజను లైన వారిని నెల్ల జంప నెట్లు 

సుఖుల మగుదుము మాధవ సుంత యున 37. 


స్వజనులు కావున ధార్తరాష్టులను జంప మన మర్హులము కాము. వారి జంపి 
సుఖముగా నెట్లుండ గలము? 


యద్యపి తే న పశ్యంతి లోభోప చేతసః 
కులక్షయ కృతం దోషం మిత్ర ద్రోహే చ పాతకమ్‌ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


17 


వంశ ఘోర విధ్వంసము వలని దోష 

మింతయును మది నెంచక యింక లోభ 

చేతనమున మిత్రద్రోహ పాతకమును 

బన్నుగ మటి వా రిటం జూడ కున్న నైన 38. 


లోభము వలన వారు కులనాశనపు దోషమును మిత్ర ద్రోహ పాపమును జూడకున్న 
యిడల 


కథం న జ్ఞేయ మస్మాభిః పాపాదస్మాన్ని వర్తితుమ్‌ 
కులక్షయ కృతం దోషం ప్రపశ్యదృిర్దనార్దన 


కుల వినాశమునం గలుగు కలుష మంచి 

తముగ నెటి/గిన మనము గూడ మటి తివిరి 

యీ యఘమ్ము నివర్తింప నిపుడు తెలియ 

కున్న నెట్లు జనార్దన యుక్త మగును 39. 


కులనాశన పాపము నెటిగిన మనము కూడా దీనిని వారింపకున్న భావ్యమే 


జనార్లన? 
య 


కులక్షయ ప్రణశ్యంతికుల ధర్మాః సనాతనాః 
ధర్మే నష్టే కులం కృత్న మధర్మో ఒభిభవత్యుత 


కుల మది నశింప లయ మగు నల సనాత 

నములు కుల ధర్మములు సకలములు ధర్మ 

నాశనమ్మున కుల మంత యాశువుగ ము 

సరు ననాచార మక్కట సంతతమ్ము 40. 


కులము నశించిన సనాతన కుల ధర్మములు నశించును. ధర్మము నశించిన 


కులమున ననాచారము వ్యాపించును. 


అధర్మాభి భవాత్కృష్ణ ప్రదుష్యంతికులస్తియః 
స్త్రీషు దుష్టాసువార్డేయ జాయతే వర్ణసంకరః 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


18 


చెడుదురు కులకాంతలు కృష్ణ బెడిదముగ న 

ధర్మ మతిశయింప ధరణి దరుణులు చెడి 

నంత వార్జేయ జనియించు వింత వింత 

వర్ణ సంకరములు నిరవధిక మింక 41. 


అధర్మము పెరిగిన కుల స్త్రీలు చెడిపోవుదురు. వారు చెడిన వర్ణసంకరములు 
కలుగును కృష్ణ. 


సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ 
పతంతి పితరో హ్యేషాం లుప్త పిండోదక క్రియాః 


కులమునకును గులఘ్ను లకును నరక మొ 

సంగు వర్ణ సంకర మవశ్యమ్ము కృష్ణ 

వారి పితరులు తథ్యమ పతిత మౌదు 

రింక బిండోదకమ్ముల శంక తోడ 42. 


కృష్ణ వర్ణసంకరము కులమును కులఘ్ను లను నరకమునకు త్రోయును. వారి పితృ 


దేవతలు పిండోదకములు లేక పతన మౌదురు. 


దోపై రేతైః కులఘ్నానాం వర్ణ సంకర కారకైః 


ఉత్పాద్యంతే జాతి ధర్మాః కుల ధర్మాశ్చ శాశ్వతాః 


వర్ణ సంకర కారక పాపము లవి 

కుల వినాశకుల సకల కుల పురాత 

న వర ధర్మముల మటీ ఘన తర జాతి 

ధర్మముల లయ మొనరించు దారుణముగ 43. 


వర్ణసంకర కారకములైన యీ దోషములు కులఘ్నుల కుల ధర్మములను జాతి 
ధర్మములు నశింప జేయును. 


ఉత్సన్న కుల ధర్మాణాం మనుష్యాణాం జనార్దన 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


19 


నరకేఒనియతం వాసో భవ తీ త్యనుశుశ్రుమ 


తమదు కుల ధర్మము లిక. బతన మయిన న 

రులకు నరక నివాసమ్ము కలుగును జిర 

కాల మని జనార్దన పలుకంగ వినమె 

సత్య దూరములే యా వచనము లల్ల 44. 


జనార్దన! కుల ధర్మములు పతన మైన నరులకు నరక వాసము తప్ప దని 
విందుము. 


అహో బత మహత్సాపం కర్తుం వ్యవసితా వయమ్‌ 
యద్రాజ్య సుఖ లోభేన హంతుం స్వ జనముద్యతా 


రాజ్య సుఖముల గాంక్షించి రణము నందు 

స్వీయ జనుల వధింప నెంచితిమి ఘోర 

పాపమును జేయ ధృతి దలపడితి మకట 

మేము దీని మించిన శోక మేమి కలదు 45. 


రాజ్య సుఖముల కొజకు నక్కట స్వజనులనే చంప నుద్యమించితిమి. మహా 
పాపమునకు నొడ(బడితిమి. 


యది మామప్రతీకార మశస్తం శస్త పాణయః 
ధార్తరాష్టే రణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్‌ 


ఎదురు కొన నిచ్చ గింపని యిట్టి యస్త్ర 

మును ధరించ నల్లని నన్ను ననినిం జంప 

నెంచినను ధార్త రాష్ట్రులు మించి శస్త్ర 

పాణు లది క్షేమ తరమునై పరగు నాకు 46. 


ఎదిరించని నన్నుశస్త్ర హీనుని ధార్తరాష్ట్రలు శస్తపాణులు చంపిన నది నాకు 
క్షేమతరమే యగును. 


20 


సంజయ ఉవాచ 


ఏవముకాం ర్లునః సంఖ్యే రథోపస ఉపావిశత్‌ 
౨3వడ థె 


విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః 


సంజయుని పలుకులు: 
తే.గీ. పలికి యర్డును( డివ్విధి భండనమున 
విల్లు బాణము తోడుత విడిచి యంత 
శోక సంతప్త చిత్తుడై వీంక వీడి 
యరద మందునం గూర్చుండె నబ్బురముగ 47. 


సంజయుని పలుకులు. 
అర్జును డివ్విధి పలికి బాణములతో సహా వింటిని వీడి శోకమున ముని(గి రథమున( 


జతికిలంబడెను. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు నర్జున విషాద యోగమను మొదటి యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


శికృషాయ నమః 
ణ 


తే.గీ. 


తే.గీ. 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము రెండు - సాంఖ్య యోగము 


సంజయుని పలుకులు. 
తం తథా కృపయావిష్ట మశ్రు పూర్ణాకులేక్షణమ్‌ 
విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదన; 


అట్లు జాలి గూడిన వాని నత్యధిక మ 
లమట వొందిన వాని నేత్రముల నిండ 
వేడి కన్నీరు నిండిన వీరు నర్జు 

నుని నరసి మధుసూదనుం డనియి నిట్లు 


అట్లు జాలి గూడిన వానిని, నధికముగా చింత నొందిన వానిని, గన్నుల నీరు నిండిన 
వానిని నర్జునునిం జూచి మధుసూదనుం డిట్లు పలికెను. 


శ్రీ భగవానుని పలుకులు. 
కుత స్తా కశ్మల మిదం విషమే సముపస్థితమ్‌ 
అనార్య జుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున 


కూడు నట్టిదియ యవివేకుల మనమున 
స్వర్గ మీయ నట్టిదియు యశము హరించు 
నట్టి యీ మోహ మెటం గల్గె నకట నీకు 
నర్జున విషమ సమయమ్ము నందు నిట్లు 


అవివేకులకు కూడునది, స్వర్గమీయః జాలనిది, కీర్తిని హరించునది యైన యీ మోహ 


మర్జున యీ విషమ సమయములో నీ కెక్కడ కల్గినది? 


క్లైబ్యం మాస్మ గమః పార్ధ నై తత్త్వ య్యుపపద్యతే 


కుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప 


21 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పేడితన మింక నర్జున వీడు మిచట 

తగదు నీకిది యెల్ల క్షుద్రమ్ము హృదయ 
మందు దౌర్భల్యమును వీడి యరి నిషూద 
న సుధృఢ మతివై లెమ్ము దనర జవమ్ము 


నపుంసకత్వము నర్జున వీడుము. ఇది నీచము నీకు తగదు. హృదయములో 
నిస్సత్తువను వీడి దృఢ చిత్తుండవై లెమ్ము. 


అర్జున ఉవాచ 
కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన 


ఇషుభిః ప్రతియోత్సామి పూజారా వరిసూదన 


అర్జునుని పల్కులు. 

జ 
భీష్ముని బితామహునిం గురువృద్ధు నింక 
ద్రోణు నాచార్యు. బూజ్యులు దురము నందు 
వారి నెదిరించి శరముల ఘోరముగను 
యుద్ద మే నెట్లు సలుపంగ నోప గలను 


ఓ మధుసూదనా భీష్ముని, ద్రోణుని పూజ్యులను బాణములతో యుద్ధమున నే నెట్లు 


చంపగలను? 


గురూ నహత్వా హి మహానుభావాన్‌ శ్రేయో భోక్తుం భైక్ష్య మ పీహ లోకే 
హత్వార్థ కామాంస్తు గురూ నిహైవ భుంజీయ భోగాన్‌ రుధిరప్రదిగ్దాన్‌ 


పెద్దల వధించక ఘనుల బిక్ష మెత్తు 

కొనుట మే లగు హతమార్చి గురువుల నింక 
రక్త సిక్తము లయిన యర్థములు కామ 
భోగము లనుభవింతు నప్పుడు దలంప 


తాత్పర్యము సుగమము 


22 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


న చైతద్విద్మః కతరన్నోగరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః 
యానేవ హత్వా న జిజీవిషామః తే౭వస్థితాః ప్రముఖే ధార్త రాష్ట్రాః 


ఏరి. జంపి యిక మనగ గోరమో మ 
న మిట వా రుండి రెదుటం గనంగ ధార్త 
రాష్ట్రులు, జయింతుమొ మలి వారల జయింప 


గలరొ యేది హితమగునొ తెలియ రాదు 
తాత్పర్యము సుగమము. 


కార్పణ్య దోపోపహత స్వభావః అపృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః 
యచ్చేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఒ హం త్వాం ప్రసన్నమ్‌ 


జాలి హరియింప(గ మనము తూల ధర్మ 
మెటు(గ మూఢుండ నడుగుదు వెజుచి నేను 
శ్రీయ మెయ్యది ధ్రువముగ జెప్పుమ శర 
ణాగతుండ శిష్యుండను నాకు నాన తిమ్ము 


తాత్పర్యము సుగమము. 


న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్‌ 
యచ్చోకముచ్చోషణమిన్దియాణామ్‌ | 
అవాప్య భూమావసపత్నమృద్ధం 


రాజ్యం సురాణామపి చాధిపత్యమ్‌ ॥ 


ధరః బగతురు లేని మహోన్నత మయి నట్టి 
రాజ్యము సురాధిపత్యము భోజ్య మైన 
నింద్రియమ్ముల వేధించు నిట్టి శోక 

ము నింక వారించెడు విధానము గన నేర 


23 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


24 


సష్టాయ ఉవాచ | 
ఏవముక్తా హృషీకేశం గుడాకేశః పరన్తప | 
న యోత్స్య ఇతి గోవిన్హముక్తా తూష్టిం బభూవ హ ॥ 


వ 
సంజయుని పలుకులు. 
పలికి యా గుడాకేశుండు పర దమనుండు 
నా హృషీకేశుతో నిట్లు నాజి సేయ 
నంచు గోవిందు. దిలకించి యంత. బలికి 
మిన్న కుండెను రథమందు వెన్ను నెదుట 9 


ఇట్లర్జునుండు కృష్ణుని తోందానిక యుద్ధము చేయలే నని పలికి యూటకుండెను. 


తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత । 
సేనయోరుభయోర్మధ్యే విషీదన్తమిదం వచః ॥ 


రెండు సేనల మధ్యను మెండుగ విల 

పించు నాతని నవ్వుచు! గాంచి యంత 

నా హృషీ కేశు డనునయ మతిశ యిల్ల 

భారత వచించె నీ రీతి భాషణములు 10. 


ధృతరాష్ట్ర మహారాజా రెండు సేనల మధ్య విచారించు నర్జునుని జూచి నవ్వుచు కృష్ణు 


డిట్లనెను. 


శ్రీభగవానువాచ | 
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే | 


గతాసూనగతాసూంశ్చ నానుశోచన్తి పణ్ణితాః ॥ 


శ్రీ భగవానుని పలుకులు. 

తగని వారికి శోకింపం దలపడితివి 

జ్ఞాని వలె, బలికెదవు వచనము లెల్ల 

నసువు లుడగని యుడిగిన యట్టి వారి 11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కిని విచారించరు విబుధ జనులు వినుము 


సుగమము. ప్రాణములున్న వారికిని లేని వారికిని పండితులు విచారించరు. 


న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః | 
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్‌ ॥ 


ఏను నొక తరి మటి నీవు నీ నరాధి 
పులును లేరనుటయు లేదు తలశు నిజము 
మజియు నింక బిమ్మట నిచట మనము నిక్క 


ముండ మందజ మనుటయు నుండ బోదు 12. 


నేను నీవు నీ రాజులు నొకప్పుడు లేరనుట నిజము కాదు. ఇక ముందు కూడా మన 
మందటజము నుండుటయు నిజము. 


దేహినోఒస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా । 
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ॥ 


దేహి వసియించు చుండగ. దివిరి దేహ 
మున బసితనము యౌవనము ముదిమియును 
గలుగు రీతి నితర దేహములను దేహి 


వొందు( బిదప ధీరులు మోహ మంద రెపుడు 13. 


శరీర మున్నప్పుడు బాల్యము, యౌవనము, ముసలి తనము పొందు నట్టు 
మరణించి యితర దేహములను బొందుదురు. దానికి ధీరులు మోహము సెందరు. 


మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః । 
ఆగమాపాయినో=నిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ॥ 


ఇంద్రియము లైదు కౌంతేయ యిచ్చును సుఖ 
దుఃఖ శీతోష్ణముల నింక దోరముగను 


వచ్చుచుం బోవు నుండవు నిచ్చ లెల్ల 14. 


25 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


26 
భారత సహింపుమ ధృతి విచార మేల 


ఇంద్రియము లైదింటి వలన సుఖ దుఃఖములును శీతోష్ణములును వచ్చుచు 


బోవుచుండును. నిత్యములు గావు. కుంతీ కుమార సహింపుము. 


యంహిన వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ | 


సమదుఃఖసుఖం ధీరం సోఒమృతత్వాయ కల్పతే ॥ 


ఎవని నివి యెల్ల వేధించ నెజు6గ వెవ్వ 

డుండు సుఖముల బాధల నొక్క విధము 

నా పురుషుడు ధీరుం డింక నర్హు( డగును 

బొంద నమృతత్వ మింపుగం బురుష ముఖ్య 15. 


ఎవనిని యివి బాధించ లేవో యెవడు సుఖ దుఃఖములందు సమానముగా నుండునో 
యా పురుషుండు ధీరుడు. అమరత్వము పొందుట కర్టుండు. 


నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః । 

ఉభయోరపి దృష్టో౭న్తస్త్వ నయోస్తత్త్వ దర్శిభిః I 

సతము కాని దాని కునికి సతము నైన 

దానికి నభావము('దలయప గాన రాదు 

గలవరము లేకయు నుభయముల స్వభావ 

మంతయు బరమ దైవజ్ఞ లరయం( గలరు 16. 


అనిత్యమైన దానికి (అనగా దేహము) నుండుట యన్నది లేదు. నిత్యమైన (అనగా 


నాత్మ) దానికి లేకపోవుట లేదు. రెంటి స్వభావము తత్త్వజ్ఞులు తెలిసికొనగలరు. 


అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్‌ । 
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్కర్తుమర్హతి ॥ 


దేని వలన నడరె జగతి సకలమ్ము 
నెటు(గు మవినాశ మని యది యివరి కైన 17. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దాని నాశన మొనరింప దరము గాదె 
యవ్యయం బైన తత్వ మయ్యది తలంప 


దేని వలన యీ జగతి యంతయు వ్యాపించినదో దానిని నాశము లేనిదిగా 
తెలిసికొనుము. దానిని నెవరు నాశము చేయ లేరు. అది అవ్యయము. 


అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః | 
అనాశినోఒప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ॥ 


ఆరయ నవినాశుండు నిత్యు డప్రమేయ 
దేహి యొక్క యీ తనువులు తెల్లముగ న 
శించు నట్టివి యొక తరి యంచు జెప్ప 
బడును భారత కాన బవర మొనర్చు 


దేహి నాశనము లేని వాడు, నిత్యుడు మితి లేని వాడు. దేహములు నశించును. 
కావున యర్జున యుద్ధము చేయుము. 


య ఏనం వేత్తి హన్తారం యశైనం మన్యతే హతమ్‌ | 
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ॥ 


హంతగ(' దలచు వారును హతముగ మది 
దలచు వారు దీనిని నిద్ద అల తెలియని 
వారు సుమ్ము చంపదు చంప బడదు కూడ 
నిక్కముగ నెన్న డియ్యది యెక్క డైన 


ఆత్మను చంపు వానిగా దలచిన వాడు, చంపబడి నట్లుగాను దలచిన వాడు 
నిద్దబును తెలియని వారే. అది చావబడదు చంపదు. 


న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః । 
అజో నిత్యః శాశ్వతో=యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ 


ఎన్న యిది పుట్టదు మలటిీ చా వెజుంగ నదియు 


20. 


27 


తే.గీ. 


తే.గీ. 


28 


నుండినదియు( గాదు మటల నుండు నదియు 
గాదు సుమ్మిది సిరము ననాది శాశ్వ 

ధ్ర 
తమ్మజము చావదు తనదు తను వెడలిన 


ఈ యాత్మ పుట్టదు చావదు. శాశ్వతము ఒకప్పు డున్నదియు లేనిదియు కాదు. 


శరీరము పోయినను యిది చావదు. 


వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్‌ । 
కథం స పురుషు పార్ధ కం ఘాతయతి హన్తి కమ్‌ ॥ 


నిత్య మవినాశనము పుట్టనిదియు నవ్య 

యమ్ము దీనిని నెటిగిన యట్టి యే పు 

రుషుం డెవరి నెట్లు చంప గలుగును మజీయు 

పార్ధ యేరిని' జంపించు వాండరయగ 21. 


ఎల్లప్పుడు నుండునది, నశించనిది, పుట్టనిది దీనిని నెజిగిన వాం డెవరిని నెట్లు 
చంపగలండు? చంపించగలండు? 


వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్హాతి నరోఒపరాణి । 
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ ॥ 


చినిగి నట్టి బట్టలు విడిచి సరి క్రొత్త 

బట్టలు నరు లితరములు వడయు పగిది 

జీర్ణ దేహములను వీడి చేరు నితర 

నవ్య కాయములను దేహి భవ్యముగను 22. 


నరులు పాత బట్టలు విడిచి క్రొత్త బట్టలు ధరించు నట్లు దేహి పాత శరీరమును వీడి 
క్రొత్త శరీరమున ప్రవేశించును. 


నైనం ఛిన్దన్తి శస్తాణి నైనం దహతి పావకః । 


న చైనం క్లేదయన్హ్యాపో న శోషయతి మారుతః ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


29 


కోయ జాల వాయుధములు కొంచ మైన 

నరయ జాలదు మండింప నగ్ని సుంత 

చేరి తడుపంగ నేరదు నీర మింత 

కదలి యుండింపం జాలదు గాలి దీని 23. 


ఆత్మ నాయుధములు కోయ జాలవు. అగ్ని కాల్చ లేదు. నీళ్ళు తడుపలేవు. గాలి 


యిండింప జాలదు. 


అచ్చేదో గ=యమదాహో ౬=యమక్టేదో ౭ శోష్యు ఏవచ । 
నిత్యః సర్వగతః స్థాణురచలో=౭యం సనాతనః ॥ 


నటుక( బడని దిది మణి మండ. బడనిదియు( 

దడుపం బడనిది యిది యండ( బడనిదియును 

నిత్యము స్థిర మచలము నన్నిదిశ లొలయు 

నిది తలంప సనాతనం బిది నిజమ్ము 24. 


నిత్యమైనది, స్థిరమైనది, చలించనిది, అన్ని దిక్కుల నుండునది, పురాతన 
మయినది, నజకంబదనిది, మండ(బడనిది, యెండంబడనిది, తడుపంబడనిది యీ 


యాత్మ. 


అవ్యక్తోజయమచిన్తో ౬ఒయమవికార్యోఒయముచ్యతే । 
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ॥ 


తెలియం బడనిది చింత కిది దొరకనిది 

దీని నవికారి యని చెప్పితి రిటం గాన 

నెటి(గి దీని నీ రీతిగ నెన్నం డింక 

వగపు నొందంగ మనమందుం దగదు నీకు 25. 


తెలియ రానిది, చింతింప దగనిది, వికారము చెందని దని చెప్పబడును గావున నది 
తెలిసికొని చింత నొంద రాదు. 


అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్‌ । 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ॥ 


నిత్య ముదయించు నంచును నిత్యము మలి 
యీల్లు నంచు దీనిని నెంచి తేని నీవు 
చిత్త మందు ధృఢమ్ముగ నత్తరి నయి 


నను మహాబాహు కోకమున( బడం దగదు 26. 


ఈ యాత్మకు చావు పుట్టుక లున్నవని నీవు తలచినను దానికి శోకించరాదు. 


జాతస్య హి ధ్రువో మృత్యుర్ధువం జన్మ మృతస్య చ । 
తస్మాదపరిహార్యేఒర్జే న త్వం శోచితుమర్హసి ॥ 


వచ్చు మరణము పుట్టిన వారి కెల్ల 
జన్మ కలుగుటయు ధ్రువము సచ్చినంత( 
దప్ప నట్టి యిట్టి పనులు దలంచి తలంచి 


వంత. జెందంగ నీకు భావ్యమ్ము గాదు 27. 


పుట్టినవాడు చచ్చును. చచ్చిన వా(డు మటిల పుట్టును. తప్పనట్టి యిట్టి వానికి 
నీవు చింతించరాదు. 


అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత । 
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ॥ 


పుట్టక మునుపు గనిపించవు కద మజియు 
గిట్టినను గనిపించవె యెట్టి భూత 
ములు నడుము నంద గోచరము లవి దాన 


నేల భారత శోకించ నింక నీకు 28. 


పుట్టక ముందు కనిపించవు, మరణించిన పిదప కనిపించవు మధ్యలో మాత్రమే 
కనిపించు వీని కేల చింతింతు వర్ణున. 


ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః | 


30 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


31 


ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్‌ ॥ 


అరయు నక( డిట నాశ్చర్య మైన దంచు 

నన్యుండు వలుకు నాశ్చర్య మైన దంచు 

నలరి విను నక డాశ్చర్య మైన దంచు 

నెటు(గ రకట వినిన దీని నెవ్వ రింక 29. 


ఆశ్చర్యముగా చూచు నొకడు, పలుకు నక డాశ్చర్యముగా, విను నక 


డాశ్చర్యముగ. అయిన నెవ్వండు దీని నెజబుంగండు. 


దేహీ నిత్యమవధ్‌ో. జయం దేహే సర్వస్య భారత । 
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి Il 


అరయ బ్రతి వాని దేహము నందు నున్న 
యటి యీ దేహి సత మవధ్యమ్ము సుమ్ము 
ల 
కాన భారత చనదు వగవంగ నీకు 
సకల భూతముల కొజకు వికలముగను 30. 


ప్రతి వాని దేహమున నున్న యీ దేహి చంపంబడని వాడు. అందుచే నర్జున ప్రాణుల 
కొజికు నీవు చింతించ దగవు. 


స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి | 
ధర్మ్యాద్ధి యుద్ధాచ్చేయో౭న్యత్‌క్షత్రియస్య న విద్యతే ॥ 


అరసి నీ దగు ధర్మమ్ము నైన నీవు 

తగవు కంపింప నిచ్చట వగపు తోడ 

ధర్మ పరమైన యుద్ధపు కర్మమునకు 

శ్రేయ మైనది టేనికి లేదు పరము 31. 


నీ ధర్మమును దలచియైన నీవు చింత తో నిచట వణ(క దగదు. రాజులకు 
ధర్మయుద్దము కన్న మిన్నయైన ధర్మము లేదు. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యదృచ్చయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్‌ । 


సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్‌ ॥ 


తలవని తలంపుగా మజి తలపడు నది 
దివి తలుపు లెల్ల నింపుగం దెజిచు నదియు 
సుఖము గాంచు క్షత్రియులకు జూడ జూడ 
నిట్టి యుద్ధము ధర లభియించు. బార్థ 


అనుకొన కుండయిట్టి యుద్ధము క్షత్రియులకు సుఖము లొసంగుటకు లభించును. 
ఇది స్వర్గ ద్వారములను తెఅచి యుంచును. 


అథ చేత్త్వ 


తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి I 


మిమం ధర్మ్యం సజ్ఞామం న కరిష్యసి | 


ధర్మ యుతమైన యీ యుద్ధ కర్మ మాచ 
రించకయు మిన్న కున్న నీ వెంచి కరుణ 
నంత స్వీయ ధర్మము వీడి యశము నాశ 
నమ్ము కావింపః గలుగు బాపమ్ము నీకు 


ధర్మబద్ధమైన యీ యుద్ధము చేయక నీవు నిలిచిన నీ ధర్మమును వీడిన వాండవై 
కీర్తి నాశనమును పాపమును బొంద గలవు. 


అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేఒవ్యయామ్‌ । 
సమావితస్య చాకీర్తిర్మిరణాదతిరిచ్యతే ॥ 


నీదు సతతంపు టపకీర్తిని బరిపరి వి 
ధమ్ముల జను లెల్ల, బలికెదరు నిరతము 
మాననీయుల కిద్దర మరణ మెంచ 
మిన్న కానేర దపకీర్తి కన్న నెపుడు 


నీ యపకీర్తిని జనులు నిత్యము పరిపరి విధముల: జెప్పుకొనెదరు. అపకీర్తి కన్నను 
మరణము మిన్న కాదు. 


32 


32. 


33. 


34. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


33 


భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః | 
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్‌ ॥ 


సమర మన్న భయము సెంది విముఖుండ వయి 

పాటి నట్లు తలంతురు మీటి యింక 

నిను మహారథులు మును మన్నించి నట్టి 

వార మటి కించపబితురు దారుణముగ 35. 


యుద్ధమునుండి భయముతో నీవు పాటి పోయినట్లు తలఎచెద రెల్లరు. మునుపు 
నిన్ను బొగిడిన మహారథులే యవమాన పజిచెదరు. 


అవాచ్యవాదాంశ్చ బహూన్వదిష్యన్తి తవాహితాః | 

నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖుతరం ను కిమ్‌ ॥ 

వినం దగని మాట లందురు పెక్కు లింక 

నీదు శత్రువు లెల్లరు నిన్ను గూర్చి 

నీదు శక్తిని నేర్పును నింద సేయ 

నంత దాని మించిన దుఃఖ మరయ గలవె 36. 


నీ శత్రువులు నిన్ను వినంగూడని మాటలతో బాధ పజచెదరు. నిన్ను నీ నేర్పును 
నింద చేసిన దాని కన్న యెక్కువ దుఃఖము కలదా! 


హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్‌ । 
తస్మాదుత్తిష్ట కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥ 


పడయః గలవు నెగ్గిన మహీ వైభవమ్ము 

సమసిన మలటిీ పొందం గలవు స్వర్గ మంత 

లెమ్ము మది నుంచి కౌంతేయ నెమ్మి నీవు 

నిశ్చయమ్ముగ నని సేయ నిర్ణయించి 37. 


యుద్ధములో నెగ్గిన రాజ్యసుఖములను బొంద గలవు. మరణించిన స్వర్గము 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లబించును. కనుక యుద్ధము చేయ దృఢ నిశ్చయముతో లెమ్ము. 


సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో । 
తతో యుదాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యూసి ॥ 
ధ్‌ మ్‌ న్య 


దుఃఖములు సుఖముల నెల్ల దుల్యములుగ 
నెంచి లాభము నష్టము నింక జయము 
నప జయమ్మును సమముగ నరసి యుద్య 


మించు మాజికి నఘము రా దించుకయును 38. 


సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయాపజయములను సమానముగా నెంచి 
యుద్ధము చేయుము. పాపము రాదు. 


ఏషా తేఒభిహితా సాజ్లే బుద్దిర్యోగే త్విమాం శృణు | 
క్యు ్ధ 
బుద్ధా యుక్తోయయా పార్ట కర్మబన్దం ప్రహాస్యసి ॥ 
ధ్‌ = థ్‌ ధ 
సాంఖ్య మందలి యో బుద్ధి సవివరణము 
చెప్ప(బడినది నీకిది యొప్పం బార్ల 
థ్‌ 
యోగ మందు దీని వినుము వేగ బుద్ధి 


గూడ గర్మ బంధమ్ము తగులదు నీకు 39. 


సాంఖ్య శాస్త్రమున వివరించిన యీ బుద్ధి నీకు చెప్పితిని. కర్మ యోగమును 


వినుము. ఈ బుద్ధితో గూడిన వాండవైన నీకు కర్మ బంధము తగులదు. 


నేహాభిక్రమనాశో౭స్తి ప్రత్యవాయో న విద్యతే । 
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ ॥ 


దీని కారంభపు లయము కాని యింక 
దోష మించుక లేదని భాషితమ్ము 
సుంత యైన నీ ధర్మము వింత నుత్త 


రించును మహదృయమ్ముల నంచితముగ 40. 


34 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


35 


దీని కారంభ నాశము లేదు. దోషము లేదు. ఇది కొంచెమైన నీ ధర్మము 
భయములను బోగొట్టును. 


వ్యవసాయాత్మికా బుదిరేకేహ కురుననన । 
థి యట 


బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్దయోఒవ్యవసాయినామ్‌ Il 


ఇందు గమనించ నక యింత సందియమ్ము 
లేని కృత నిశ్చయమ్మగు నేనిబుది 
థ్‌ 
యుక్క టుండును బహుళములుం డనిశ్చ 
యంపు బుద్ధు లంతము లేక యర్జున విను 41. 


సందేహములు లేక కృత నిశ్చయమైన బుద్ది యొక్కటియే యుండును. 


అనిశ్చయములైన బుద్ధులు అనేకము లుండును. 


యామిమాం పుప్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః | 
వేదవాదరతాః పార్ట నాన్యదస్తీతి వాదినః ॥ 


వేద వచనముల రతిని వాదనమ్ము( 

బ్రీతి జేయుచు నన్యము లేదు వీని 

కంచు మధురంపు వచనమ్ము లలరి యనెడు 

వారి నవివేకులను మటి పార్థ యెంచ 42. 


వేద వాక్యము లందు ప్రీతి నుంచి వీని కంటె భిన్నములు లేవని తియ్యగా బల్కెడు 
నవివేకులైన వాబు యందు దలంప పార్థా 


కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్‌ । 
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ॥ 


స్వర్గమున నాశ లున్నట్టి వారు మటియు 

జన్మ కర్మ ఫలముల న్‌సంగు నట్టి 

భోగముల సంపదలను సంపూర్ణ మిచ్చు 

నమితపు( బనుల కోర్కుల నలరు వారు 43. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


స్వర్గమందు నాశ యున్నవారు జంమను కర్మ ఫలమును భోగములు సంపదల 


నిచ్చు పనుల పై నిష్టమున్న వాబు యందు 


భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్‌ । 
వ్యవసాయాత్మికా బుద్ధి సమాధా న విధీయతే ॥ 


భోగముల వైభవమ్ముల రాగ మున్న 

వారి యందు నమ్మాటల నేరి మనము 
లపహరింప( బడును వారి యందు నిశ్చ 
యాత్మకంపు సమపు బుద్ది నరయ లేము 


భోగములు వైభవములపై ప్రీతి యున్న వారి యందు, వారి మాటలకు లొంగు వారి 
యందు స్థిరమైన సమపు బుద్ధి యుండదు. 


తైగుణ్యవిషయా వేదా నిస్తెగుణ్యో భవార్డున । 
సై! ఆ జు 
నిర్ణన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్‌ ॥ 


వేదముల గుణత్రయములు విదిత మగును 
మూడు గుణములు నింక ద్వంద్వములను వీడి 
యాత్మ నెజింగి నిత్యపు సత్త్వ మందు నిలిచి 
యర్జున శుభ యోగము లందు నాశ వీడు 


వేదములు మూడు గుణము (సత్త్వ,రజస్తమో గుణములు) లున్నవి. నీవు 
నిర్గుణుండవు, ద్వంద్వములు (సుఖ దుఃఖముల వంటివి) లేని వాండవు, నిత్యము 


సత్త్వము తో నిలిచి యోగ క్షేమముల యందు రక్తి లేని వాడవు కమ్ము. 


యావానర్ణ ఉదపానే సర్వతః సంప్లుతోదకే | 


తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥ 


అంతటను నిండి జలముండి నంత నూతి 
వలన నెటి లాభము కలు దలతశు నటి 
ల ౧ ల 


44. 


45. 


46. 


36 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లాభమే యుండు వేదముల వలన నింక 
జ్ఞాని యైన విప్ర వరేణ్యునకు నిజముగ 


అంతట జలము కనిపించ నూతి వలన లాభ మెంత యుండునో జ్ఞాని యైన విపునకు 
వేదముల వలన నంతియే యుండును. 


కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన । 
మా కర్మఫలహేతుర్భూర్మా తే సజ్జో ౭స్త్వకర్మణి I 


కర్మములు సేయ నీ కధికార ముండు 
నెన్న డైన ఫలము లందు సున్న సుమ్ము 
కాకు వాని ఫలములకు కారణమ్ము 


నుంచకు మకర్మముల నాశ గొంచ మైన 47. 


కర్మములను జేయుటకే నీ కధికార ముండును. వాని ఫలము లందు కాదు. ఆ 


ఫలములకు కారణము గాకుము. కర్మములు వీడుట యందు నాశ నుంచకుము. 


యోగస్థః కురు కర్మాణి సజ్ఞం త్యక్త్వా ధనష్టాయ | 
తి, త్‌, o¥: ఆం 
సిద్ధ్యసిద్దో క సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥ 


తగులు విడనాడి పనులను దగిలి యోగ 

మందున ధనంజయా చేయు మయ్య నీవు 

మున్ను సిదించ సిదించ కున్న సముండ 
థి థి 


వయి చను సమత్వమును యోగ మందు రింక 48. 


యోగా మందు నుండి తగులము వీడి కర్మములను జేయుము. ఫలించిన ఫలించ 


కున్నను సము(డ వగుము. ఈ సమత్వమునే యోగ మందురు. 


దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనష్టాయ | 


బుద్దా శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః ॥ 


మిన్న బుదియోగము పని కన్న కరము 49. 
థ్‌ 


37 


తే.గీ. 


తే.గీ. 


38 


శరణు గోరు ధనంజయ పరమ బుద్ధి 
నరయ ఫలములు పను లందు నరులు లోభు 
లగుదు రెల్లరు సందియ మ్మది వల దిట 


బుద్ది యోగము కర్మము కన్న మిక్కిలి శ్రీయము. ధనంజయ దానినే శరణుగోరుము. 


ఫలముల కాశించు వారు లోభులు. 


బుద్దియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే । 
ద్దయుక్త 
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్‌ ॥ 


బుద్ధి గూడిన నింపుగం బురుష వరుల 

కింక బుణ్య పాపము లంట విహము నందు 

యుద్యమింపుమ యది యించి యోగ మందు. 

గాశలం బగు యోగము కర్మ మందు 50. 


బుద్ధి యోగమున జనుల కీ లోకముననే పుణ్య పాపము నశించును. సమత్వము న 
నుద్యమించుము. ఇదియే కర్మము లందు కౌశలము. 


కర్మజం బుద్దియుక్తా హి ఫలం త్యక్తా మనీషిణః | 
ధ్‌ 3 వ 
జన్మ బన్ధవినిర్ముక్తాః: పదం గచ్చన్త్యనామయమ్‌ I 


బుద్ధి, గూడి చేయు పనుల పుట్టి నట్టి 

ఫలము లన్ని వీడి విదులు వదల జన్మ 

బంధములు సకలమ్ములు పద మనామ 

యంబయిన దాని బొందెద రంచితముగ 51. 


సమబుద్ధి తో చేయు పనుల వలన కలిగిన ఫలములను వీడి చేసిన బుధులకు జన్మ 


బంధములు తొలగి పరమమైన పదము ప్రాప్తించును. 


యదా తే మోహకలిలం బుద్ధిర్యతితరిష్యతి | 
తదా గన్హాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వినిన మజీి వినదగు వాని విషయముల వి 
రాగి వౌదువా క్షణమున రమ్యమైన 
నీదు బుద్ధి యెప్పుడు దాట నేర్చు మోహ 


మనెడు మాలిన్య మంతయు నంచితముగ 52. 


మోహ మనెడి మాలిన్యమును నీ వెప్పుడు దాట గల్లుదువో యప్పుడు వినిన 
వినబోవు విషయముల వైరాగ్యమును బొందుదువు. 


శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా । 


సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ॥ 


ఆ. యై, 
ఎప్పు డుండు నిశ్చలముగ న్‌బ్ప బుద్ది 
తిరముగ సమాధిలో బరస్పర విరోధ 
ములయి నట్టి మాటలు విన్న( గలుగు నప్పు 


డు సురుచిరమైన యీ యోగ మెసక మెసంగి 53. 


పరస్పర విరోధము లైన మాటలు వినినను నీ బుద్ధి యెప్పుడు స్థిరముగ 
నుండునో సమాధిలో నప్పుడు యోగము( సమ బుద్ది) కలుగును. 


అర్జునుని పలుకులు: 

మటి స్థితప్రజ్ఞుని వర సమాధి యందు 
నున్న వాని పలుకు లవి యుండు నెట్టు 
కేశవ స్థిత బుద్దియు. బలికెడు విధమ్ము 


నడక యాసీనములు గన నడరు నెట్లు 54. 


ఓ కేశవా సమాధి లో నున్న స్థితప్రజ్ఞుని పలుకు విధము, పలుకు లెట్లెండును, వాని 


నడకయు నుండుటయు నెట్లుండును? 


39 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


40 


శ్రీభగవానువాచ | 
ప్రజహాతి యదా కామాన్సర్వాన్సార్థ మనోగతాన్‌ | 


ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

ఎప్పుడు మన మందలి కోర్కు లల్ల దునిమి 

పార్థ యాత్మ యందాత్మచే బడయు దృష్తి 

నప్పు డందు రందటు వాని నరసి యింపు 

గను స్థితప్రజ్ఞు డంచు. బ్రకాశముగను 55. 


అర్జునా యెవండు కోరిక లన్నిటిని వీడి యాత్మలో నాత్మచే( దృప్తి బొందునో వానిని 
స్లిత ప్రజ్ఞ డని యందురు. 
థ వో 


దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః | 
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥ 


కలత నొందని మదిని దుఃఖముల యందు. 

గలుగు వాని సుఖమ్ములు గలుగ బొంగ 

నట్టి వాని భయము రక్తి యలుక లుడుగ 

నతని మునియు స్థెతప్రజ్ఞుం డన(గ6 దగును 56. 


దుఃఖములలో కలంత నొందక సుఖములలో+' బొంగక భయము, రక్తి, కోపము విడిచిన 


వానిని ముని మజియు స్థిత ప్రజ్ఞ డందురు. 


అన్నిట మమత లరయని యట్టి వాని 

పొంద శుభము లశుభములు నెందు సంత 

సమ్ము గాని ద్వేషము గాని క్రమ్ము కొనవొ 

యట్టి వాని బుద్దియె స్థిరమై తనరును 57. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


41 


దేని యందు మమత నుంచక శుభము నశుభములలో సంతోషము ద్వేషము చెంద 
కుండునో యట్టి వాని యందు బుద్ధి స్థిరమై యుండును. 


యదా సంహరతే చాయం కూర్మో౭జ్ల్ఞానీవ సర్వశః | 


ఇన్టియాణీన్లియార్దేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్థితా ॥ 
ద్ర ద్ర థేరా రకా ఈ క 


వీలుగ నవయువములః. దాంబేలు ముడుచు 
కొనును జుట్టు నవ్విధముగః దనదు విషయ 
తతుల యం దింద్రియమ్ములః దగుల నీయ 
నట్టి వాని బుద్ధియె స్థిరమై తనరును 58. 


తాబేలు తన యవయవములను ముడుచు కొను నట్లు నెవం డింద్రియ విషయము 


లందు నింద్రియములను దగుల నీయందో వాని బుద్ధి స్థిరముగా నుండును. 


విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః | 
రసవర్ణం రసోఒప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ॥ 


కైకొనని పురుషునకు సకల విషయము 

లుడుగు వాని యందలి రక్తి యుడుగ రాదు 

పరము నీక్షింపః గల్గిన పురుషున కిం 

రాగ మదియు నివర్తిలు రమ్యముగను 59. 


ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించని పురుషునకు నవి నశించును. కాని 
వానిపై నాసక్తి నశించదు. పరమాత్ముని చూడగలిగిన వానికి యా రాగము కూడ 
నశించును. 


యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః । 
ఇన్టియాణి ప్రమాధీని హరన్తి ప్రసభం మనః ॥ 


ఎంత యత్నించిన వివేకవంత మైన 
పురుషున కొసంగు( గౌంతేయ యురు తరపు( బ్ర 
మాదముల నింద్రియమ్ములు మనసు నవి హ 60. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


42 


రించు బలవంతముగ నింక బొంచి పొంచి 


ఎంత ప్రయత్నించినను వివేకునకు నింద్రియములు ప్రమాదముల నొసంగును. అవి 


బలమైనవి. పొంచి పొంచి వాని మనస్సును హరించును. 


తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః । 
వశే హి యస్యేన్టియాణి తస్య ప్ర 
డ్ర్‌ 


ఇ 
(జ 
గ 
(| 


ఇంద్రియముల నదుపు నందు నెలమి నుంచి 

ప్రీతి నుంచి నాయందున విరివి యుక్తు 

డయ్యు నుండ వలయు వశ మందు నున్న 

నింద్రియములు బుద్ది స్థిరమై యెసంగు నంత 61. 


ఇంద్రియములను వశము నందుంచుకొని నా యందు, బ్రీతి నుంచి. యోగ యుక్తు(డై 
యుండ వలయును. ఇంద్రియములు వశము నందు నున్న బుద్ది స్థిరముగా 


నుండును. 


ధ్యాయతో విషయాన్సుంసః సబ్లస్తేషాపజాయతే । 
సజ్ఞొత్సష్టాయతే కామః కామాత్రోధోఒభిజాయతే ॥ 


విషయముల దలంప౦ బెరుగు వీని యందు 

బలపు టాసక్తి యాసక్తి వలనం గల్లు 

గామము కరము గలుగంగ6 గామ మింక. 

గ్రోధము జనించు బురుషునకు నధికమ్ము 62. 


ఇంద్రియ విషములను దలంచుచుండ వానిపై నాసక్తి పెరుగును. ఆసక్తి వలన 
కోరికలు కలుగును. కోరికల వలన క్రోధము పెరుగును. 


క్రోధాదృవతి సమ్మోహః సమ్మోహాత్స్కృతివిభ్రమః | 


స్మృతిభ్రంశాద్‌ బుద్దినాశో బుద్ధినాశాత్రణశ్యతి ॥ 


క్రోధమునః గల్లు మోహము గురు తరమ్ము 63. 


తే.గీ. 


తే.గీ. 


43 


మోహమున నశించును దలంపు సకలమ్ము 

స్మృతి నశించిన బుది నిహతము సుమ్ము 
ధి 

బుద్ధి లయమైన( బతితు(డ పురుషు డింక 


క్రోధము వలన మోహము కలుగును. మోహము వలన స్మృతి నశించును. స్మృతి 


నశించిన బుద్ది నశించును. బుద్ది నశించిన నరుండు పతన మగును. 


రాగద్వేష వియుక్షెస్తు విషయానిన్దియైశ్చరన్‌ । 
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి I 


రాగమును ద్వేషమును వీడి బాగుగ దన 

వైన నింద్రియముల నెల్ల నాత్మ వశము 

సెసికొని విషయముల నిల్చినను శాంత 

బొంద దగు విధేయపు టాత్మ డెందమునను 64. 


రాగ ద్వేషములు వీడి యింద్రియములను వశమునం దుంచుకొనిన విషయములను 
గ్రహించినను శాంతిని బొంద గలండు. 


ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే | 
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతే ॥ 


శాంతి కల్లంగ నితనికి సకల దుఃఖ 

ములు వినాశనం బగును సుమ్ము మజియిక౦ బ్ర 

సన్న మైన చిత్తపు వాని మిన్న యైన 

బుద్ధి శీఘ్రముగను స్థిరముగ వెలుంగు 65. 


శాంతి కలిగిన దుఃఖములు నాశన మగును. ప్రసన్న చిత్తుని బుద్ది వేగముగ స్థిరముగ 


వెలును. 
౧ 


నాస్తి బుద్దిరయుక్తస్య న చాయుక్తస్య భావనా । 
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్‌ ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


భావనమ్ము వివేకము వడయ నేరః 
డిళ నయుక్తుండు భావ విహీనుం డెట్లు 
పొంద నేర్చును శాంతిని నెందు నింక 


శాంతి హీనుండు గనలేండు సౌఖ్య మింత 66. 


యోగ యుక్తుండు కాని వాండు వివేకమును భావనమును బొంద లేడు. భావనము 
(ఆస్తిక భావము) లేని వాడు శాంతిని బొందలేండు. శాంతి లేని వానికి సుఖ 


మెక్కడ? 


ఇన్టియాణాం హి చరతాం యన్మనో=నువిధీయతే | 


తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామృసి ॥ 


ఇంద్రియ విషయముల. జరియించు మనము 
ననుసరించెడు చిత్త మా మనుజు బుద్ది 
దథ్యముగ హరించు నింక నుదకము నందు 


నున్న నావను వాయువు చెన్ను నలరి 67. 


జలము నందు నున్న నావను గాలి హరించు నటుల నింద్రియ విషయములను గోరు 


మనస్సు మనుష్యుని బుద్ధిని హరించును. 


తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః । 


ఇన్దియాణీన్షియార్గేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్థితా ॥ 
(యో ఈ థ లా వ 5 


కాన నింద్రియ విషయ నికాయముల ఘ 
నంపు బారి నుండి యెవడు నయముగ సక 
ల విధముల మహాబాహు నిగ్రహ మొనర్చు 


నింద్రియమ్ము లతని బుద్ది యింక స్థిరము 68. 


కావున యింద్రియ విషయముల బారి నుండి యింద్రియముల నెవ( డన్ని విధముల 
నిగ్రహించునో వాని బుద్ధి స్థిరముగా నుండును. 


యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ | 


44 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥ 


సకల భూతములకు నిసి కాంగ నింక 
సంయమీంద్రుండు మేలొ గని సంచరించు 
దేని యందున మేల్కొను దివిరి భూత 


ము లిక. గాంచంగ నిసి యగు మునికి నదియ 69. 


ఎల్ల ప్రాణులకు రాత్రి కాగ ముని మేల్కొని యుండును. ఆ జీవు లెప్పుడు మేల్కొని 
యుండునో యప్పుడు మునికి రాత్రి యగును. 


ఆపూర్యమాణమచలప్రతిష్టం 

సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్‌ । 
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే 
స శాన్తిమాప్పోతి న కామకామీ ॥ 


నిండ నీరున్న స్థిర మైన నీరధి జల 
మెవ్విధి దమిం గలియఈ జేరు నవ్విధమ్ము 
సర్వ కామ విషయములు పర్విన నింక, 


గామి గానట్టి వానిని గలుగు శాంతి 70. 


నిండుగా నీరున్న సుస్థిరమైన కడలిలో జల మెట్లు జేరునో చాలనము లేకుండ నా 
విధము కామము లన్నియు కామి కాని వానిని చేరినను వాండు శాంతినిం బొందును. 
కాముకుండు పొందలేండు. 


విహాయ కామాన్యః సర్వాన్సుమాంశ్చరతి నిస్పృహః । 
నిర్మమో నిరహజ్కారః స శాన్తిమధిగచ్చతి Il 


విడిచి కామము లన్నింటిం బడయక మమ 
కారము మజిీ క్రోధమ్మును దూర ముంచి 
నిస్పృహుం డయి చరియించ నేర్చి నట్టి 


వాడు నిశ్శంక శాంతిని బడయం( గలడు 71. 


45 


తే.గీ. 


46 


కోరిక లన్నిటిని విడిచి మమకారమున( బడక కోపమును దూరముగా నుంచి 
నిస్పృహగాం జరియించ నేర్చిన వాండు శాంతిం బొందగలడు. 


ఏషా బ్రాహ్మీ స్థితి: పార్ధ నైనాం ప్రాప్య విముహ్యతి । 
న. మ 


స్టిత్వాస్యామన్తకాలేఒపి బ్రహ్మనిర్వాణమృచ్చతి ॥ 


అరయ దీని బ్రాహ్మీస్థితి యందురు సుమి 

జెంద రెవ్వరు మోహము+ బొంద దీని 

నంత కాల మందున దీని యందు నున్న 

మోక్ష మింపుగం బురుషుడు పొందు బార్ధ 72. 


దీనినే బ్రాహ్మీ స్థితి యని యందురు. ఇందు నున్న వారు మోహమును బొందరు. 


అవసాన సమయమున దీని నందు నున్న పురుషుడు మోక్షమును బొంద గలండు. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు సాంఖ్య యోగమను రెండవ యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


శికృష్ణాయ నమః 
శ్రికృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రిమద్భగవద్గీత 


తే.గీ. 


తే.గీ. 


అధ్యాయము మూడు కర్మ యోగము 


అర్జున ఉవాచ | 
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్దనార్దన । 
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ॥ 


అర్జునుని పలుకులు: 

కర్మమునకు మిన్నయె బుది కద జనార 
ధె ద 

నతగనీ మతమ్మున మజి నన్ను ఘోర 

కర్మ మందు గేశవ నియోగమ్ము సేయ 

నేల చింతించితి వెజటు6(గం జాల కుంటి 


కేశవా నీ మతమున బుద్దియే కర్మము కన్న మిన్న కదా. మీ నన్ను యీ 
ఘోరమైన యుద్ద కర్మమునకు నేల నియోగించుచున్నావు? 


వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే । 
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఒహమాప్పుయామ్‌ ॥ 


కలగలపు మాటల వలన గలవర పజ 
చెదవు కృష్ణ బుద్ధి గరము+ జెప్ప వలయు 
నాకు నిప్పట్టున హిత మొనర్చు నట్టి 

ల ల 
కార్య మొకటి నిశ్చయముగ గరుణ తోడ 


కృష్ణ కలగలపు మాటలతో నన్ను మిక్కిలి కలవరపజచు చుంటివి. హితమును 
బొందు మార్గము నొక్కటి నాకు నిశ్చయముగ జెప్పుము. 


శ్రీభగవానువాచ | 
లోకేఒస్మిన్‌ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయానఘ । 


చా 


జానయోగేన సాజ్లాననాం కర్మయోగేన యోగినామ్‌ ॥ 
న EES 


47 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


48 


శ్రీభగవానుని పలుకులు: 

రెండు విధము లీ జగతి దురిత విహీన 

చెప్ప బడెను నిష్ట లవి నాచే మును దగ 

నప్పు సాంఖ్యుల కల జ్ఞాన యోగమునను 

యోగులకు నెంచ మటి కర్మ యోగమునను 3. 


అనఘా, లోకమున రెండు విధము లన నిష్ట లున్న వని మున్ను చెప్పితిని కదా. 
ఆత్మ తత్త్వము విచారించు సాంఖ్యులకు జ్ఞానయోగముచేత యోగులకు కర్మ 


యోగము చేత నిష్ట కల్లును. 


న కర్మణామనారమాన్నైష్కర్మ్యం పురుపోఒశ్నుతే । 
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి ॥ 


పనుల మొద లిడమి కతన బడయ రాదు 

పురుషునకు నింక నిష్కర్మపు ఫల మెంచ 

విడిచిన నతండు సిద్ధిని బడయ నేర 

డన్నదియు నిక్క మది తల్ప నెన్న డైన 4. 


కర్మములు ప్రారంబింప నంత మాత్రమున బురుషులకు నిష్కర్మ ఫలము 
సిద్దింపదు. అవి విడిచినను సిద్ధిని బొందండు. 


న హి కళశ్చిత్‌క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్‌ । 

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥ 

ఒక్క క్షణమైన నెవ్వండు నొక తటీనింబ 

ని నొనరింపక యెవ్విధి నిలువం జనదు 

ప్రాకృతపు గుణములచే నవశుం డయి ప్రతి 

వాండు సేయింపం బడుచుండు( బనిని సతము 5. 


పనులను జేయకుండ నొక్క క్షణమైన నెవ్వడు నుండ జాలండు. స్వాభావికమైన 


గుణమే వశపటబచుకొని పనులను జేయించును. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


49 


కర్మేన్దియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్‌ । 
ఇన్టియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ॥ 


సకల కర్మేంద్రియమ్ముల సంయమించి 

మనసు నందు విషయముల స్మరణ నెవరు 

వీడ లేకుండు వాం డవివేకి వాండ 

యనంబడు నిక మిథ్యాచారి యంచు నెంచ 6. 


చేతల ద్వారా కర్మేద్రియములను నియంత్రించి మనస్సునందు నా యింద్రియ 
విషయముల స్మరణము నెవ్వడు వీడ లేకుండునో వానినే మిథ్యాచారి యని 


యందురు. 


యసి.నియాణి మనసా నియమ్యారభతేఒర్జున | 
ద్వాద్ర డ్‌ 


కర్మేన్దియైః కర్మయోగమసక్త స విశిష్యతే I 


మనసు చేతను నియమించి ఘనపు టింద్రి 

యముల నర్జున కర్మేంద్రియముల చేత 

వీడి యాసక్తి పనులను గూడుట మొద 

లిడగ నతం డధికుం డగు నెంచ నింక 7. 


మనస్సు చే నింద్రియముల నదుపు లోనుంచుకొని యాసక్తి వీడి కర్మేంద్రియములచేం 
బనులను గూడి యుండుట నారంభించిన నత డుత్తముండు. 


నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః | 
శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధేదకర్మణః I 


నియమపుం బనిని. జేయుము నిరత మీవు 

మిన్న యగుం బని చేయమి కన్నం బనిని 

బ్రతుకు పయనమ్ము సమకూటి దతని కింక 

బనిని విరమించి యుండెడు వాని కరయ 8. 


నియమించిన పనిని నెల్లప్పుడు చేయుము. పని చేయ కుండుట కన్న చేయుటయే 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


50 


మేలు కద. పని చేయనిచో జీవన యాత్ర సాగదు. 


యజ్ఞార్దాతృర్మణోఒన్యత్ర లోకోఒయం కర్మబన్దనః । 
ఇధి యఖ 
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసబ్లః సమాచర ॥ 


జన్నము కొటికు( గానట్టి యన్ని పనుల 

వలన నీ లోకమున గల్లు బంధనములు 

గానం గౌంతేయ విడిచి సంగమును మదిని 

గర్మము లొనర్పు దానికై ధర్మముగను 9. 


యజ్ఞమునకు గాని పనులన్నియు బంధములను గలిగించును. కావున గౌంతేయ 
తగులము విడిచి కర్మముల నాచరింపుము. 


మును పల సృజించి ప్రజల నంభోజ జన్ము( 

డు క్రతువుల సహితము తివిరి క్రతు వరసి 

వృద్ధిం జెందుండి జన్నము విస్త్తతముగ, 

గోరికలు సమకూర్చెడు గో వగు ననె 10. 


యజ్ఞముల సహితము ప్రజలను బూర్వము బ్రహ్మ సృజించి యో ప్రజలారా మీరీ 
యజ్ఞముల ద్వారా వృద్ధి జెందుండు. ఈ యజ్ఞములు కోరికల నొసంగు కామధేను వగు 
ననెను. 


దేవానావయతానేన తే దేవా భావయన్తువః । 
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ I 


సురల. బూజింపు( డిష్టుల సురుచిరముగ 

వార నుగ్రహింతురు మిమ్ము భావ్యముగను 

నొండొరుల గారవింపంగ నొప్పిదముగ౦ 

బొంద గల రెల్లరును శ్రేయము పరమమ్ము 11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మీ కిష్ట మైన దేవతలను బూజింపుండు. వారును మి మ్మనుగ్రహింతురు. ఒకరి 
నొకరు గౌరవించుకొన(గ శ్రేయమైన పరమపు గతిని బొంద గలరు. 


దేవా దాస్యన్తే యజ్ఞభావితాః | 


PG 
రి 
6ర్రి 
ర 
(త్తే 
జ 
[రై ల 


భ్యో యో భుజ్కే స్తేన ఏవ సః ॥ 


ఇత్తు రమరులు భోగము లెల్ల బూజి 

తు లయి యజ్ఞముల వలన దొరుక నీయ 
వార లిష్ట ఫలమ్ములు వారి కీయ 

క భుజియించెడు వాడు దొంగ యగు సుమ్మి 


పూజింపంబడి సురలు భోగముల నొసంగుదురు. యజ్ఞములు చేయ వారిచ్చిన 
ఫలములను గ్రహించి వారికి నీయక యనుభవించు వాండు దొంగ యగును. 


యజ్లశిషాశినః సన్తోముచ్యన్తే సర్వకిల్సిపైః | 
వట వ = 
భుద్జాతే తే త్వఘం పాపాయే పచన్త్యాత్మకారణాత్‌ Il 


జన్నపు మిగులు టన్నము సత్పురుషులు 
తిని విముక్తు లయ్యిదరు పదిలముగ నిక 
బాపముల నుండి వారికై వండి కొనెడి 

వారు పాపులు భుజియింత్రు పాపములను 


యజ్ఞమున మిగిలిన యన్నము దినెడు వారు సత్పురుషులు పాపముల నుండి 


విముక్తు లౌదురు. తమ కొజకై వండికొని తిను వారు పాపులు. పాపముల 
ననుభవింతురు. 


అన్నాద్భవన్తి భూతాని పర్జ్దన్యాదన్నసమృవః | 
4 య ప 
యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞః కర్మసముద్భవః Il 


అన్నము వలన భూతము లన్ని కలుగు 
నంబుదమ్ముల. బ్రభవించు నన్న మరయ 


51 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మఖముల వలన గల్లును మబ్బు లన్ని 
కర్మముల వలన( గలుగు గ్రతువు లింక 


అన్నము వలనం బ్రాణులు కల్లును. మేఘముల వలన నన్నము కల్లును. 
యాగముల వలన మేఘములు కల్లును. కర్మముల వలననే యజ్ఞములు కల్లును. 


కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాకరసముద్భవమ్‌ | 
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిస్టితమ్‌ ॥ 


పుట్టె. గర్మము శ్రుతి నుండి యట్టి వేద 
ముద్భవం బయ్యి నంతట నుండు నక్ష 

రము వలన నని నీ వెటుం/గుమ కనుక స్థి 

ర మయి యుండు యజ్ఞమ్ముల బ్రహ్మ మెపుడు 


కర్మములు వేదముల నుండి పుట్టినవి. వేదము లక్షరమయిన దాని నుండి పుట్టిన 


వని యెటు(గుము. కనుక బ్రహ్మము యజ్ఞము లందు స్థిర మై యుండును. 


ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః । 
అఘాయురిన్దియారామో మోఘం పార్ధ స జీవతి ॥ 


ఇట్లు పరగు చక్రమ్మున నెవ్వ( డనుస 

రింపక చరించు నాత(డె యెంచ బాప 
మాయువుగ నుండు మటి విషయముల రతిని 
బార జీవించు బృథ్విని వ్యర్థముగను 


ఈ విధముగా జరుగు సృష్టి చక్రము ననుసరింపక చరించు వాండు పాపమే యావుగా, 
గలవాం డగును. ఇంద్రియార్ధముల నాసక్తి కలవాండై వ్యర్థముగ జీవించును. 


యస్త్వాత్మ రతి రేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః । 
ఆత్మన్యేవ చ సన్తుష్ట స్తస్య కార్యం న విద్యతే ॥ 


టై 


ఎవ్వరికి నుండు నాత్మ యందె రతి మణియు 


52 


తే.గీ. 


తే.గీ. 


53 


నాత్మ వలన సంతృప్తియు నాత్మ యంద 
కలుగు సంతస మ్మతనికి( గార్య మేమి 
యు గనిపింప దెన్నండు సయ నుత్సహించి 


ఎవనికి యాత్మ యందే ఆసక్తి, యాత్మ వలననే సంతృప్తి, సంతసము కలుగు నతనికి 


నుత్సహించి చేయుటకు నెట్టి కార్యము కనిపింపదు. 


నైవ తస్య కృతేనార్డో నాకృతేనేహ కశ్చన । 
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః Il 


అట్టి వానికి నిక గర్మ మాచరింప 

నర్ధ మించుకయును గన మాచరింప 

కున్న లేదు భూతముల ప్రయాజనంపు( 

గూటమియు+( గాన రా దది కొంచమైన 18. 


అట్టి వానికి, గర్మములు చేయుట వలన. బ్రయోజనము లేదు, మజియు నాచరింప 
కున్నను లేదు. ప్రాణులతో: బ్రయోజనంపు( గూటమియు లేదు. 


తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర । 
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్పోతి పూరుషః ॥ 


కాన జేయ దగిన యట్టి కర్మ మాచ 

రింపు ఫలపు టాశను వీడి యింపుగాను 

సతత మాశ నెల్ల వదలి చలుప( బనులు 

పొందు. బురుషుండు పరము నిస్సందియమ్ము 19. 


కావున జేయందగిన పనులను ఫలము నందు నాశ వీడి చేయుము. అట్లు నాశను 


వీడి కర్మములను జేసిన నరుండు నిస్సందియముగం బరమాత్మ ప్రాప్తి బొందును. 


కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః । 
లోకసజహమేవాపి సమృ్పశ్యన్కర్తుమర్హసి ॥ 
కాన. బా 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


54 


కర్మములను సిద్దిని జనకప్రభృతులు 

పొంది రెల్లరు మున్ను నింపుగను గాంచి 

యైన లోక కళ్యాణము నర్హుండ విట 

నాచరింపంగం గర్మము లాశ వీడి 20. 


కర్మములను జేసియే జన కాది రాజులు సిద్ధిని, బడసిరి. లోక కళ్యాణ మరసి యైన 
నీవు కర్మములను జేయ నర్హుండవు. 


యద్యదాచరతి శ్రేష్థస్తత్తదేవేతరో జనః । 
స యత్పమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥ 


ఉత్తముండు దేనిని, జేయు నత్తెజటుంగున 

నితర జనులును దాని, దలంతురు సేయ 

ననిశ మెద్దానినిం బ్రమాణ మనుచు నిల్చు 

లోక మనుసరించును దాని వీ(క నింక 21. 


ఈ రీతిని నుత్తముడైన వాడు చేయునో యారీతినే యితర జను లనుసరింతురు. ఏ 


ప్రమాణమును జూపుదురో దానినే నితరు లాచరింతురు. 


న మే పార్ధాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిశ్చాన | 
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥ 


పార్థ ముల్లోకముల+ జేయ వలసి నట్టి 

పని కలదె నాకు నించుకయు నయిన బడ 

యనిది పొంద దగినదియు నరయ నైన 

గర్మ మందు నుంటిని కద ధర్మ మరసి 22. 


పార్ధ చేయ వలసిన యట్టి కర్మము కలదే నాకు ముల్లో కము లందు. పడయందగినది, 


పొందనిదియు నాకు లేదు. అయినను కర్మము లందు నుంటిని కదా. 


యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్దితః । 


మమ వర్హానువరనే మనుష్యాః పార్ల సర్వశః ॥ 
ట్‌ శ్ర ఆచ థ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


55 


పార్ధ యొక వేళ నేనిటం బని మెలుకువ 

జేయక మెల(గి నయెడల శీఘ్రమ నరు 

లన్ని విధముల నా మార్గ మంద చేరి 

నడతు రెల్ల రనుసరించి నన్ను నింక 23. 


అర్జునా నేను మెలకువతో: బనులు చేయక యున్న నిచట మానవు లందటు నా 
మార్గముననే యిన్నుకొని నడతురు. 


ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహమ్‌ । 


సబ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ॥ 


కర్మ మేం జేయకున్న లోకము లివి లయ 

మగును వర్ణ సంకరమున కగుదు కర్త 

నింక6 జంపిన వాడిని నేన యగుదు 

నీ ప్రజలను నిక్కమ్ముగ నెల్ల గతుల 24. 


నేను గర్మములు చేయకున్న లోకములు లయ మగును. వర్ణ సంకరమునకు నేన 


కర్త నగుదును. ఈ ప్రజలను జంపిన వానిని నేన యగుదును. 


సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత | 


కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్దుర్లోకసబ్దహమ్‌ ॥ 


పామరుడు ఫల మాశించి పనిని జేయు 

నెట్లు విద్వాంసు డవ్విధి నెలమి సల్ప' 

గోరి లోకమునకు నాశ నేరక యొన 

రింప వలయు భారత కర్మ మింపుగాను 25. 


పామరుండు ఫలము నాశించి యెట్లు పనులను జేయునో యట్లు విద్వాంసుడు లోక 
హితము గోరిం ప్రీతి జేయ వలయును. ఆస వీడి పనులు చేయ వలయును. 


న బుదిభేదం జనయేదజ్తానాం కర్మసబ్దినామ్‌ | 
ధ్‌ న స 


తె.గీ. 


తె.గీ. 


తే.గీ. 


జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్‌ ॥ 


తగులమున( బనిం జేయు నితరుల తగిన 
దెలివి లేనట్టి వారి మతిని భ్రమ పటు 
పదగదు బుధులు యోగులు పనులు సల్పి 


వారి చే నవి చేయింప వలయు జుమ్మి 26. 


కోరికలతో, బని జేయు నజ్ఞానులను బండితులు భ్రమపటిప రాదు. యోగులు, 


విద్వాంసులు యుక్తము లైన పనులను జేయుచు వారిచే జేయింప వలయును. 


ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః | 
అహజ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥ 


ప్రాకృతిక గుణములె చేయు బరంగి పనుల 
నెల్ల నానా విధములుగ నుల్ల మంద 
హంకృతినిం దానె మటి కర్త యంచు మూఢ 


చిత్తుండు దలచు చుండును జిత్రముగను 2/7. 


స్వభావ సిద్దమైన గుణములే పలు రకముల పనులను జేయించును. మనస్సులో 
నహంకారముతో మూఢుండు దానె కర్తగా భావించును. 


తత్త్వ విత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః | 
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ॥ 


మూడు గుణముల పనులను బాడి యైన 
భేద మెటి(గి మహాబాహు వేద విదుండు 
దలంచి యింద్రి యార్ధ విషయముల గుణమ్ము 


లొగిని వర్తించు నని యాస నొంద డింక 28. 


ఓ మహాభాహు వర్జునా వేదజ్ఞుడు మూడు గుణముల పనుల భేదము నెటి(గి 
యింద్రియ విషయము లందు గుణములే వర్తించునని తెలిసి వాని యందు నాశం 
జెంద(డు. 


56 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రకృతేర్ణుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు । 
తానకృత్న్నవిదో మద్దాన్సత్స్నవిన్న విచాలయేత్‌ ॥ 


సహజ గుణముల మోహ వశ మయి నట్టి 
వారు కర్మపు ఫలములు గోరు వారు 
మందు లజ్ఞులు వారినే చందమునను 
విచలితుల( జేయ నొప్పదు విజ్ఞులకును 


సహజమైన గుణములకు వశులై కర్మఫలములు కోరు వారిని మందమతు లజ్ఞానుల 


నెట్టి విధము నైనను చలింప జేయ రాదు విజ్ఞానులు. 


మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా | 
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥ 


విడిచి మమకార మాశయు వీడి యెట్టి 

తాపమును బడయక సమస్తమ్ము లైన 
కర్మము లిడి నాయందు నికరపు ధ్యాన 
చిత్తమున యుద్ధ మిత్తజి జేయు మింక 


మమకారము నాశను విడిచి తాపము చెందక యన్ని పనులను నా యంద నుంచి 
ధ్యాన చిత్తుండవై యిప్పుడు యుద్ధమును జేయుము. 


యే మే మతమిదం నిత్యమనుతిష్టన్తి మానవాః | 
శ్రద్దావన్తీ౭నసూయన్తో ముచ్యన్తే తేఒపి కర్మభిః ॥ 


నిత్య మీ నా యభిప్రాయ మత్యధికపు 
శ్రద్ధ తోడ నసూయా విరహిత మెవ్వ 
రనుసరింతు రా మానవు లంద టీంక 
ముక్తు లౌదురు కర్మపు ముంపు నుండి 


ఎవ్వరు నిత్యము నాయీ యభిప్రాయమును శ్రద్ధతో నసూయను వీడి 


29. 


30. 


31. 


57 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యనుసరింతురో యా నరులు కర్మ బంధముల నుండి ముక్తు లౌదురు. 


యే త్వేతదభ్యసూయన్తోనానుతిష్ట్థన్తి మే మతమ్‌ । 
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ॥ 


ఎవ్వ రనుసరింప రసూయ నివ్వటిల్ల 

నా మతమ్మును మూర్తులు జ్ఞానశూన్యు 
మి (sg 

లైన వారిని నెబుగుమ యన్ని గతుల 

నెంచ నష్టులే యని మది నంచితముగ 


ఎవ్వరు ద్వేషముతో నా మతము ననుసరింపరో యట్టి మూర్ణులు నవివేకు లన్ని 
విధముల నష్ట పోయిన వారే యని తెలిసికొనుము. 


సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ణానవానపి । 
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥ 


నడతురు విబుధులు దమ గుణమ్ముల కను 
గుణముగ సతము మటి భూత గణము లెల్ల 
గూడ పొందు. దమ ప్రకృతిం గూర్మి నిగ్ర 
హమ్మది తలప నేమి సేయం గల దిచట 


విబుధులు కూడ తమ గుణముల కనుగుణముగనే నడతురు నిత్యము. 


భూతగణము లన్నియు గూడ తమ తమ స్వాభావిక గుణములతోనే చరించును. 


నిగ్రహ మిక్కడ యేమి చేయగలదు. 


ఇన్టియస్యేన్టియస్యార్ధ రాగద్వేషా వ్యవస్థితౌ | 
తయోర్న వశమాగచ్చేత్తాహ్యస్య పరిపన్ధినా Il 


రాగము మటి ద్వేషమ్మును రగులు చుండు 
నింద్రియముల విషయము లందే నిరతము 
కా దగదు వాని వశ మెప్పు గన నవియయ 
తనికి శత్రువు లెన్నంగ ననవరతము 


32. 


33. 


34. 


58 


తే.గీ. 


తే.గీ. 


59 


రాగ ద్వేషము లింద్రియ విషయము లందే రగులు చుండును. వానికి వశము 
కారాదు. అవియే యెల్లప్పుడు శత్రువులు. 


శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుస్టితాత్‌ | 
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥ 


చక్కగ సమ కట్టం బడిన మిక్కుటంపు 
టితర ధర్మము కంటెను హీన గుణపు 
స్వీయ ధర్మంబు మేలగు భీతి నొసంగు 
ధర్మ మన్యము మృతి మేలు తన మతమున 35. 


చక్కగ జేయు పర ధర్మము కన్న నల్పమైనను స్వీయ ధర్మము నాచరించుటయే 
మేలు. అన్య ధర్మము భీతి కరము. తన ధర్మమున మరణించినను మేలు. 


అర్జున ఉవాచ | 
అథ కేన ప్రయుక్తో౭యం పాపం చరతి పూరుషః । 
అనిచ్చన్నపి వార్షేయ బలాదివ నియోజితః ॥ 

ణి 


అర్జునుని పలుకులు: 

పురుషుః డట్లెనం దన కిష్ట కరము గాని 

పాపము బలవంతమ్ముగ నోపుం జేయ 

దేని ప్రేరణమున వాసుదేవ నియమి 

తుని పగిది తెల్పు మి(క నాకు కనికరమున 36. 


వాసు దేవా యట్లెన బురుషుండు తనకు నిష్టము కాని పాపమును దేని ప్రేరణము 
వలన నియమింప బడిన వాని వలె జేయుచున్నాండో నాకు దెలుపుము. 


శ్రీభగవానువాచ | 
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః । 
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్‌ ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


60 


శ్రీభగవానుని పలుకులు: 

ఇది రజోగుణమున జనియించి నట్టి 

కామ మిది యగు కోపము గాంచం దృప్తి 

జెంద దెన్నండు గలుగంగం జేయు పాప 

ముల నరి యనంగ నెటు(గగ వలయు దీని 37. 


అది రజో గుణము వలన బుట్టిన కామము, యిదియే క్రోధ మగును. తృప్తి జెందక 
దేని యందు బాపములను జేయించు చుండును. దీనిని శత్రువుగా. దలశు 


వలయును. 


ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ । 
యధథోలేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్‌ ॥ 


కప్పం బడి నట్లు మసి చేత గొప్ప నిప్పు 
దుమ్ము చే వన్నె తగ్గు నద్దమ్ము భంగి 

మావి గప్పిన పిండమ్ము మాడ్కి దీని 

చేత నావరింపం బడును జిక్కి నరుండు 38. 


మసి చేత గప్పబడిన నిప్పు వలె, దుమ్ము నిండిన యద్దము వలె, మావి గప్పిన 
పిండము వలె, నీ కామముచే నరుండు కప్పం బడును. 


ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా | 
csp csp అ 
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ ॥ 


జ్ఞాన మావరింప( బడును జ్ఞానుల కను 
నిత్య శత్రువు కామ మనెడు ననలము 

నింప శక్య మేరికినిం గా నేర నట్టి 

దాని చేతను గౌంతేయ దారుణముగ 39. 


జ్ఞానులకు నిత్య శత్రు వైనదియు, నింప గూడని దైనదియు నైన కామ మను నగ్ని 


చేత జ్ఞానము దారుణముగ నావరింపబడును. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఇనియాణి మనో బుద్దిరస్యాధిష్థానముచ్యతే I 
ద్ర ధ్‌ g 
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్‌ ॥ 


దాని కాధారముగ నుండు దల్ప నింద్రి 
యములు బుద్దియు మనముల యంచు. జెప్ప 
బడు నిదియ వీనిచేం గప్పి వడిని జ్ఞాన 


మంత మోహ పటబచు దేహి ననవరతము 40. 


ఇంద్రియములు, బుద్ధి,మనస్సులే కామమునకు నాధారముగా నుండును. 
జ్ఞానమును కప్పి యిదియే జీవుని మోహ పఅచును. 


తస్మాత్త మిన్దియాణ్యాదౌ నియమ్య భరతర్షభ | 

"ఏ "ఈ వ్‌ 

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్‌ ॥ 
ఇ ఇ 


కాన భరతర్షభ మొదట కలుగ బేసి 

యింద్రియమ్ముల కట్టడి నింక జ్ఞాన 
అ ఇ 

కర్మ నాశకరము పాప కారణంపు( 


గామమును వీడు మింపుగ6 గఠిన మైన 41. 


కావున నర్జునా ముందు నింద్రియములను నియంత్రించి జ్ఞానవిజ్ఞానములను 


నాశనము చేయు పాపపు గామమును వీడుము. 


ఇనియాణి పరాణ్యాహురిన్టియేభ్యః పరం మనః | 


మనసస్తుపరా బుద్ధిర్యో బుద్దే: పరతస్తుసః ॥ 


చెప్ప నిల నింద్రియమ్ములు గొప్ప వండ్రు 
వాని కంటెను గొప్పది మానసమ్ము 
మనసునకు మిన్న యగు బుద్ది మహిమ మందు 


నరయ బుద్ధిని మించిన దతండె చుమ్మి 42. 


ఇంద్రియములు గొప్ప వని యందురు. వాని కన్న మనస్సు గొప్పది. మనస్సు కన్న 
బుద్ది గొప్పది. బుద్ది కన్న నతండె (ఆత్మ) గొప్ప. 


61 


తే.గీ. 


62 


( - ఆః ఆం 
ఎవం బుద్దేః పరం బుద్ధ్యా సంస్తభ్యాత్మానమాత్మనా । 
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్‌ ॥ 


ఇవ్విధము మహాబాహు మహితము బుద్ధి 

కన్న నైన దాని నెటి(గి తన్ను నింక 

నాత్మ చే నియమించి కామాకృతిం గని 

పించు నరిని దురాసదు( ద్రుంచు మించి 43. 


ఈ విధము మహాభుజా బుద్ధి కన్న మిన్ననైన దాని నెటి(గి యాత్మచే నియంత్రించి 
కామపు రూపమున, గనిపించు శత్రువును జయింపుము. 


ది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు గర్మ యోగమను మూడవ యధ్యాయము. 


ఎ 


పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


శికృషాయ నమః 
ణ 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


తే.గీ. 


తే.గీ. 


63 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము నాలుగు - జ్ఞాన కర్మ సన్న్యాస యోగము 


శ్రీభగవానువాచ | 
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్‌ । 
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే౭ బ్రవీత్‌ ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

అవ్యయంపు టీ యోగము నర్యమునకుః 

జెప్ప నేను మనువునకుః జెప్పె నినుఃడు 

మనువు నుడివె నిక్షాకునకు నిన వంశ 

వర్ధనునకు సంప్రీతి వివరము గాను 1. 


క్షయము కాని యీ యోగమును మున్ను నేను సూర్యునకు జెప్పితిని. సూర్యుడు 


వైవస్వత మనువునకుం జెప్పెను. మను విక్వాకునకు( జెప్పెను. 


ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః । 


స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప ॥ 


ఇవ్విధి( బరంపరమ్ముగ నేగుదెంచ 

నెటి(గి రెల్ల రాజర్షులు మటియు బెద్ద 

పొద్దు గడవంగ నీ యోగము లయ మయ్యె 

నిప్పుడు పరంతప కన రా దిప్పుడమిని 2. 


ఈ విధముగా గ్రమ క్రమముగా రాజర్డు లల్ల యెటి(గిరి. చాల యేండ్లు గడవంగ నిది 


మటుగున బడెను. పరంతపా యిప్పు డిది యిప్పుడమినిం గన్పట్టదు. 


స ఏవాయం మయా తే౭ద్య యోగః ప్రోక్తః పురాతనః । 


వ 


భక్తోఒసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్‌ ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


64 


అతి పురాతన మీ యోగ మరయ నాదు 

భక్తుండవు నీ వని తలంచి పరమ గుంభ 

నమ్ము నుత్తమమును దీని నయపు సఖుండ 

వైన కతన నుడువు చుంటి నంత మజల 3. 


పురాతన మైన యీ యోగమును నాకు భక్తుండవు, సఖుండవు కనుక నీకు నిపుడు 


అర్జున ఉవాచ | 
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః । 
కథమేతద్విజానీయాం త్వమాదా ప్రోక్తవానితి ॥ 


అర్జునుని పలుకులు: 

మున్ను గద సూర్యుని జనన మన్న, బిదప 

నీదు భవ మన్న మజటి నేను నేర్తు నెట్లు 

చెప్పితి వన నీ యోగము చిత్రభాను 

కొఅకుం బూర్వము సర్వము గూర్మి తోడ 4. 


సూర్యుడు నీ కన్నను ముందుం బుట్టెను గదా మటి నీవు సూర్యునకు జెప్పితి 
వనిన నే నెట్లు తెలిసికొన వలెను? అని అర్జును డడిగెను. 


శ్రీభగవానువాచ | 
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున | 
తాన్యహం వేద సర్వాణి న త్వం వేళ పరన్తప ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

పెక్కు జన్మలు గడచదె నా కక్కజముగ 

నీకు గూడ నర్జున విను నేర వీవు 

వానిని. బరంతప యిపుడు వాని నెల్ల 

నే నెటు(గుదు వివరముగ మానసమున 5, 


అర్జున నీకును నాకును బెక్కు జన్మలు గడచినవి. నే నన్నిటిని నెబుంగుదును. నీ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఎవెటు(గవు. 


అజో౭పి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరో౭పి సన్‌ । 
ప్రకృతిం స్వామధిష్థాయ సమృవామ్యాత్మమాయయా ॥ 


జీవులకు నీశుండ నవినాశి నయిన మటి 
యజుండ నైన నాదు ప్రకృతి నాశ్రయించి 
పుట్టు చుందును దలంచి నప్పు డిటం జిత్ర 
మైన నాదగు మాయచే నంచితముగ 


జీవులకు ప్రభువును. నాశము లేని వాడను. పుట్టుక లేని వాని నైనను నా 
స్వభావముచేత మాయ చేతను దలంచి నప్పు డెల్ల బుట్టుదును. 


యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత । 


అభ్యుజానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్‌ ॥ 


ఎప్పు డెప్పుడు మజి యుదయించు హాని 
ధర్మమున కెప్పు డెప్పు డధర్మమునకు 
వృద్ధి యగు నప్పు డప్పుడు పిర్మి భార 

తా సృజించు కొందును నన్ను దథ్యముగను 


ధర్మమునకు నెప్పుడు హాని కలుగునో యధర్మ మెప్పు డెప్పుడు వృద్ధి జెందునో 
యప్పుడు నన్ను నేను సృజియించు కొందును. 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌ | 
ధర్మ సంస్థాపనార్థాయ సమృవామి యుగే యుగే ॥ 


పరమ సాధు జనులను గాపాడుటకును 
బాప కర్ముల సమయింప( బంత మూని 
తనరి స్థాపింప నింపుగ ధర్మ మింక 
నవతరింతు యుగ యుగము లందు నెలమి 


65 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


66 


సాధువు లైన వారినిం గాపాడుటకును, బాపకర్ములను శిక్షించుటకును, ధర్మమును 
స్థాపించుటకును యుగ యుగము లందు నేను జన్మింతును. 


జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్త్వతః | 


త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఒర్జున ॥ 


దివ్య మైన నాదు జనన భవ్య కర్మ 

ము లెజుంగు నెవండు నిజముగం బుణ్యు డట్టి 

పురుషుండు విడిచి కాయము వొందండు మరు 

జన్మ మర్జున నను జేరు సమ్మదమున 9. 


దివ్యము లైన నా జన్మ కర్మముల నెవడు నిజముగ నెజుగునో యట్టి వాడు దేహము 
విడిచి పునరన్మము నొందడు. నన్ను జేరు నర్జున. 


వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః | 


బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ॥ 


విడిచి తగులము కినుకయు భీతి యుంచి 

మనము నాయందు నాశ్రయించి నను జ్ఞాన 

పు దపమున శుచులై బహు పుణ్య మతులు 

చేరి రంత నా భావము. జెలువముగను 10. 


రాగము, క్రోధము, భయము విడిచి మనస్సు నా యందు నుంచి నా న్నాశ్రయించి 


జ్ఞాన మనెడు తపస్సున పవిత్రులై పెక్కు పుణ్యాత్ములు నా భావమునే పొందిరు. 


యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్‌ । 

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ॥ 

ఎవ్విధి నెవరు మది నన్ను నెలమి నేర్తు 

రు భజియింప నవ్విధి నేను నభయ మిచ్చి 

వారి సేవింతు నింక నా వర్తనినె మ 

నుజులు వివిధ విధముల జనుదురు పార్ధ 11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


67 


ఎవ్వ రే విధము నన్ను భజియింతురో వారి కవ్విధి నభయ మిచ్చి 
యనుగ్రహింతును. నేను వర్తించి నట్టులే మనుష్యులు వర్తింతురు. 


కాజ్‌క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః | 


క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ॥ 


కోరి కర్మపు ఫలములు కూర్మి తోడ 

నిచట పూజింతు రమరుల నెల్ల నరులు 

కర్మ సంచయ ఫలములు గలుగు శీఘ్ర 

ముగను నరలోక మందున ముదము గొల్ప 12. 


చేసిన కర్మములకు ఫలము నాశించి నరులు దేవతలను గొల్తురు. వారికి ఫలములు 
కూడ వేగముగ నర లోక మందే సిద్ధించు చున్నవి. 


చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః | 
తస్య కరారమపి మాం విద కర్తారమవ్యయమ్‌ ॥ 
3 ద్య 
కర్మములు గుణముల భేద మర్మ మరస్‌ 
నాల్లు జాతులు గల్పించిన ఘన గర్త 
నయినను మటి దానికి నన్ను నక్రియునిగ 
నవ్యయునిగ దెలిసికొను మమల మతిని 13. 


గుణ కర్మముల భేదమున నాల్లు వర్ణములను నేన సృష్టించితిని. ఈ కార్యమునకు 
నేనే కర్త నైనను నన్ను నవ్యయుని నక్రియునిగా నెబుంగుము. 


న మాం కర్మాణి లిమృ్పన్తి న మే కర్మఫలే స్పృహా । 
ఇతి మాం యో౭భిజానాతి కర్మభిర్న స బధ్యతే ॥ 


అంట వెన్నండు పను లవి వెంట నన్ను 
గోర గర్మ సిద్ధిని నేను గూడ నెపుడు, 
దెలియు నన్ను నెవ్వం డిట్లతి వివరముగ 14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


68 
నతని బట్ల గర్మమ్ముల కలవి కాదు 
లు 


పనులు నన్ను ముట్టవు. కర్మఫలమును నే నాశింపను. ఈనా తత్త్వమును దెలిసిన 


వానిని గర్మములు బంధింపవు. 


ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః | 
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వై: పూర్వతరం కృతమ్‌ ॥ 


దీని నెజింగి పూర్వమ్మునం దివిరి చేసి 

రి మణీ మోక్ష మరయు వారు సుమతిం బనులు 

వార లెల్లరు సల్పిన పాత వైన 

పనులు సేయు మీవును గాన బార తనరి 15. 


దీని నెజింగి పూర్వమున మోక్షకాములు కర్మములను జేసిరి. నీవు గూడ వారి వలెనే 
కర్మము లాచరింపుము. 


కిం కర్మ కిమకర్మేతి కవయో౭ప్యత్ర మోహితాః । 
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసేఒశుభాత్‌ ॥ 


కర్మము నకర్మ మన నేమి కల్లు మోహ 

ము కవులకు నైన మది భేదము నెటుగంగ 

లేక యెటుక పజతు నిట నీకు దెలియ 

దేని నగు నింక నఘ విముక్తి పదిలముగ 16. 


కర్మము నకర్మము నన నేమియో తెలియక పండితులు కూడా భ్రాంతు లగు 
చున్నారు. ఏ కర్మమును దెలిసి కొనినం బాపములు నశించునో యట్టి దానిని 
వివరింతును వినుము. 


కర్మణో హ్యపి బోద్దవ్యం బోద్దవ్యం చ వికర్మణః | 
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ॥ 


ఎటు(గం దగు గర్మపు స్వభావ మెల్ల నెమ్మి, 17. 


తే.గీ. 


తే.గీ. 


దగని కర్మపు భావము దగును దెలియ 
జేయమిని పని దానిపై. జింత వలయు 
గష్ట తరము సుమ్ము తెలియ గర్మ గుణము 


కర్మపు స్వభావము, తగని కర్మపు స్వభావము కూడ తెలియ వలను. అకర్మమును 


గూడ నెజు(గ వలను. కర్మముల గుణముల నెజుంగుట కష్ట తరము. 


కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః । 
య 5d గ్గ 
స బుద్దిమాన్మనుష్యేషు స యుక్తః కృత్న కర్మకృత్‌ I 


కర్మ మందున నెవ్వ( డకర్మము( గను 
మటిీ యకర్మ మందు. గను గర్మ మెవ' డట్టి 
వాం డగును గర్మములు సేయు వాండు నరుల 


బుద్దిమంతుండు యోగి జగద్ధితముగ 18. 


కర్మము లందు నకర్మము నకర్మము నందు కర్మము నెవడు జూడం గలందో వాండు 
కర్మము లొనరించు వాం డగును. వాండు నరులందు యోగి, బుద్ధిమంతుండును. 


యస్య సర్వే సమారమాః కామసజ్కల్పవర్జితాః | 


జ్ఞానాగ్ని దగ్గకర్మాణం తమాహుః పణితం బుధాః ॥ 
వో థి డ 


బాగుగ మొదలిడిన యేరి పనుల గోర్కు 
లవి ధృతి విడువం బడినవి యట్టివారి 
నెటుక యను నగ్నిచే( గర్మ మెల్లం గాల్తు 


వారి నంద్రు పండితులని చేరి బుధులు 19. 


బాగుగం బ్రారంభించి పనులు, వానిపై నెవరు ఫలము నాశింపరో మజియు జ్ఞాన మను 


నగ్నిచేం గర్మములను గాల్బెదరో వారిని బండితు లని బుధులు పల్కుదురు. 


త్యక్త్వా కర్మఫలాసబ్గం నిత్యతృష్తో నిరాశ్రయః । 
కర్మణ్యభిప్రవృత్తోఒపి నైవ కిశ్చోత్కరోతి సః ॥ 


69 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఫలముల దనదు పనుల తగులము లేని 
వాడు తృప్తుం డండయు లేని వాండు సతము 
కర్మములను ముని(గినను గాండు తల్ప 

నెట్టి కర్మము మటి చేయు నట్టి వాండు 


ఎవండు పనుల యందు ఫలము నాశింపడో నిత్య తృప్తుండై యుండునో దేని 
యాశ్రయమును గొన(డో వాండు కర్మములను జేయుచున్నను జేయ నట్టి వాండే 
యగును. 


నిరాశిర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః । 
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్పోతి కిల్చిషమ్‌ ॥ 


దేహమును మనసును గెల్పి దివ్యముగను 
వీడి యాసను ద్యజియించి వివిధ భోగ 
ములను జేయ శారీరకంపు( బను లెల్ల, 
బొందం డెట్టి పాపమ్మును బురుషు డెపుడు 


చిత్తము నింద్రియములను నియంత్రించి, యాశలను వీడి, భోగములను ద్యజించి, 


శారీరకపు. బనులను జేయు వాండు పాపములను బొందండు. 


యదృచ్చాలాభసన్తుష్ణో ద్వన్ద్వాతీతో విమత్సరః | 
సమః సిద్దావసిద్దా చ కృత్వాపి న నిబధ్యతే ॥ 
యణ యణ 


తనిసి తనయంత+ గల్లు ప్రాప్తమ్ము వలన 
రెంటికి నతీతు(డై మచ్చరికము వీడి 

సము:డునై ఫలించిన ఫలిత మరయకను 
గర్మములు సేయ బద్ధుండు గాండు వాండు 


యాదృచ్చికముగా వచ్చిన వాని యందుం దృష్తి, జెంది, సుఖ దుఃఖాది 


ద్వంద్వములకు సముండై, మాత్సర్యము లేక ఫలించినను ఫలింప కున్న నొక్క రీతి 


నుండి కర్మములను జేయు వాడు వానిచే బంధింప బడండు. 


70 


20. 


21. 


22. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


71 


గతసబజ్గస్య ముక్తస్య జ్ఞానావసితచేతసః | 
౧ bsg ® 
యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ॥ 


ఆసను ద్యజించి బంధమ్ము లన్ని వీడి 

జ్ఞానమున నుంచి మనసు యజ్ఞముల కొజకు 

నాచరింప( బనులు వాని యఖిల కర్మ 

సంచయమ్ము లవి ద్రుటి నాశనము లాను 23. 


ఆశను వీడి, మమతానుబంధములు వీడి, మనస్సును జ్ఞానమున నుంచి 
యజ్ఞముల కొటికు( బనులను జేయు వాని పను లన్నియు వాని నంటవు. 


బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్చహ్మాగ్నా బ్రహ్మణా హుతమ్‌ । 
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 


అర్పణమ్ము లన్నియును బ్రహ్మ యగు జుమ్మి 

హవియు బ్రహ్మ బ్రహ్మ యనెడు నగ్ని యందు 

బ్రహ్మ నిభుని హుతము బ్రహ్మ బ్రహ్మ కర్మ 

రతుండు వొందు ఫలము గూడ బ్రహ్మ యగును 24. 


యాగమున నర్చించు ద్రవ్యము లన్నియు బ్రహ్మములే, హవియు, బ్రహ్మ యనెడు 
నగ్ని యందు బ్రహ్మ సమాను. డైన వానిచే చేయబడు హోమము కూడ బ్రహ్మమే. 
బ్రహ [కర్మము లందు నిష్ట మున్న వాండు పొందు ఫలము కూడ బ్రహ్మమే. 


దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే । 


బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్జేనైవోపజుహ్వతి Il 
బ్ర జ్జ జాన 


యోగు లందు. గొంద టీల దైవోపచార 
యజ్ఞ మాచరింప నితరు లంత బ్రహ్మ 
మనెడు నగ్ని యజము చేత యజ జీవి 
న నో 
నుత్సహించి వేల్చెదరు యథోచితముగ 25. 


యోగు లందు. గొందటు దైవ పూజ యను యజ్ఞమును జేయుదురు. ఇతరులు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


72 


బ్రహ్మ మనెడు నగ్ని యందు యజ్ఞము చేత యజ్ఞ జీవిని యథోచితముగ వేల్చెదరు. 


శ్రోత్రాదీ నీస్టియాణ్యన్యే సంయ మాగ్నిషు జుహ్వతి । 
శబ్దాదీ న్విషయా నన్య ఇన్టియాగ్నిషు జుహ్వతి ॥ 


చెవి మొదలగు నింద్రియముల+ జిత్రముగను 

వేల్లు రిల సంయమాగ్నిని విబుధ వరులు 

కొంద అన్యులు కాల్తురు ఘోష ణాది 

విషయముల నింద్రి యాగ్నిని విస్మయముగ 26. 


చెవి మొదలగు నింద్రియముల సంయమ మను నగ్నిలో కొందటు వేల్తురు. ఇతరులు 
శబ్దము మొదలగు నింద్రియ విషయముల నింద్రియము లనెడు నగ్నిలో వేల్చెదరు. 


సర్వాణీన్దియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే । 
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ॥ 


ఇంద్రియమ్ముల పను లెల్ల నింకయు తమ 

జీవపుం బనులను గూడ. జిత్త సంయ 

మంపు యోగ మనెడు నగ్ని నింపొసంగ 

వేల్లు రపరులు విత్తి దివ్వి వెలుతురున 27. 


కొంద టింద్రియముల పనులను, బ్రాణముల పనులను జ్ఞాన దీపమున వెలుంగు 


నాత్మ సంయమ మనెడు నగ్నిలో వేల్చెదరు. 


ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయబ్లాసథాపరే | 
ష్‌ వై ఇ 
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ॥ 
ఇ ఖా 


ఇంక6 గొందటు ద్రవ్యంపు టెద్ద తపపు 

యోగపు మజియు నింకను యుక్త వేద 

సంచయాధ్యయనంపును మించి నట్టి 

జ్ఞాన మను యజ్ఞముల ధృతి. బూనుకొంద్రు 28. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కొందు ద్రవ్య యజ్ఞమును దపోయజ్ఞమును యోగ యజ్ఞమును వేదాధ్యయన 
యజ్ఞమును జ్ఞాన యజ్ఞమును దృఢ వ్రతముతో( బూనుకొందురు. 


అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఒపానం తథాపరే | 
ప్రాణాపానగతీ రుద్గాం ప్రాణాయామపరాయణాః ॥ 


ధవ” 
ఇతరు లంత. బ్రాణాపాన గతుల నాపి 
సతత మెలమి( బ్రాణాయామ రతులు సుగతి, 
బ్రాణ మారుతము నపాన వాయువునను 


బ్రాణ మందు నపానముః బరణి వేల్లు 29. 


ప్రాణాపాన గతుల నాపి ప్రాణాయామమునందు నిష్టమున్న వారు ప్రాణ వాయువున 
నపాన వాయువు, నపాన వాయువునం బ్రాణ వాయువును వేల్చెదరు. 


అపరే నియతాహారాః ప్రాణాన్సాణేషు జుహ్వతి | 
సర్వేఒప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః I 


మజియు కొందటు మితపు టోమటి భుజించు 
నట్టి వారు ప్రాణము నంద పెట్టి ప్రాణ 
మును హుత మొనర్చెదరు వీరు కన సవన వి 


దులును గ్రతు వినాశిత దురితులును జుమ్మి 30. 


కొందటు మితముగ నాహారమును భుజించుచు( బ్రాణము నందునే ప్రాణమును 
వేల్చెదరు. వీరు వేదము లెజి/గిన వారు, యజ్ఞములదే( బాపములను పోగొ ట్టు కొనిన 
వారు. 


యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్‌ । 
నాయం లోకోఒస్త్యయజ్ఞస్య కుతోఒన్యః కురుసత్తమ ॥ 


జన్న మందున శేషమై యున్న యమృత 
ము తిను నట్టి వారొందెద రతి పురాత 


నంపు బ్రహ్మము సల్పకున్న సవనము లి 31. 


73 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


74 


హమ్ము లేదన బర మేది యర్జున యింక 


యజ్ఞమున మిగిలిన యన్నమును భుజించు వారు పురాతన మైన బ్రహ్మ పదమును 
బొందెదరు. చేయ కున్న నిహమే లేదనిన పరము మాట చెప్ప నేల యర్జున? 


ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే । 


కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ॥ 


ఇవ్విధి( గలవు పెక్కులు నెల్ల గర్మ 

జనిత యజ్ఞములు బహు విస్తరములై చె 

లంగు బ్రహ్మ ముఖమున నలరి యెజుంగ 

వాని నెల్ల విముక్తిని, బడయ( గలవు 32. 


కర్మ జనితము లైన యజ్ఞములు వేదము (బ్రహ్మము) లందు? బెక్కు గలవు. 
వానిని తెలిసికొనిన విముక్తుండవు కాం గలవు. 


శ్రేయాన్సవ్యమయాద్యజ్ఞాజ్ఞానయజ్ఞః పరనప । 

ధ్ర సాగా క 

సర్వం కర్మాఖిలం పార్ల జ్ఞానే పరిసమాప్యతే ॥ 
థో 


మిన్న యగు జ్ఞాన యజ్ఞము యిన్న నింక 
న న 
ద్రవ్య మయ యజ్ఞమునకు( బరంతప పను 
లల్ల సంపూర్ణముగ, బార్థ యింపొసంగ 
ముగియు జ్ఞానమ్ము నంద యద్భుత మనంగ 33. 


పరంతపా జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కన్న మిన్న. కర్మము లన్నియు జ్ఞానము 
ఇ ఇ ఇ (షా 
నందే ముగియును. 


తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । 


ఉపదేక్ష్యన్తి తే జ్ఞానం జ్ఞానినస్తత,దర్శినః ॥ 
క్‌ (వనే వే వ్వ 3 


దాని నెజటుం/గుమ చక్కగ దత్త్వ దర్శ 
నులు బుధుల వలన వచింత్రు నెలమి నడుగ 34. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


75 


బాగుగ భజింపం బ్రణమిల్ల భక్తి నీకు 
నట్టి జ్ఞానము సర్వము నంచితముగ 
టల 


ఆ జ్ఞానమును దత్త్వము తెలిసిన బుధుల వలన తెలిసికొనుము. భక్తితో భజియించి 


నమస్కరించిన జ్ఞానము సర్వమును వారు తెలిపెదరు. 


యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్ణవ । 
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ॥ 


దేని నెజింగిన నిట్టి రీతి దగు మోహ 

మును బడయ వి(క బాండవ మనసు నందు 

దేని వలన నీ లోనను గానం గలవు 

పిదప నా యందు నీ భూత వితతి నెల్ల 35. 


దేని నెటి(గిన నీ మోహము మనస్సు నందు బొందవో, దేని వలన నీ లోను, నాలోను 
భూత సమూహము నెల్ల జూడం గలవో దాని నెజుంగుము. 


అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః । 
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సన్తరిష్యసి ॥ 


పాపు లందజీి కంటెను బాప మతిగం 

జేసి నట్టి వాడ వయిన శ్రేష్ట మైన 

జ్ఞాన మనెడు నావ వలన సంతరింప( 

గలవు పాప సంచయ మెల్ల గౌరవేంద్ర 36. 


పాపు లందటి కన్న నెక్కువ పాపములు చేసిన వా(డ వైనను శ్రేష్ట మైన యీ జ్ఞాన 
మను నావ వలన( బాపములను కడలిని దాటం గలవు. 


యధైధాంసి సమిద్దో౭గ్నిర్భస్మసాత్కురుతే౭ర్జున । 


జ్ఞానాగ్ని: సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ॥ 


ఎట్లు జ్వలితాగ్ని సమిధల నెల్ల భస్మ 37. 


తే.గీ. 


తే.గీ. 


76 


ముగ నొనర్చు నభృంగిని మూరి నట్టి 

జ్ఞాన మనెడు నగ్ని యొనర్చు చక్కగం బను 
వ 

లను భసితముగ నర్జున యనంగ వినుము 


మండుచున్న యగ్ని కట్టెలను గాల్చు విధము జ్ఞాన మనెడు నగ్ని కర్మములను 


భస్మము చేయం గలదు. 


నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే | 
తత్స, యం యోగసంసిదః కాలేనాత్మని వినతి ॥ 
వ్‌ థ్‌ ద 


ఇందు గానము జ్ఞానపు( జంద మింపు 

గను బవిత్రము నొనరింప గల్లు దాని 

నెందు దానిని స్వయముగ బొంద గలడు 

యోగ సిద్ధుడు దన యంద యే(గగం దటి 38. 


జ్ఞానము వలె పవిత్రము నొనరించు దానిని నెచ్చటను జూడలేము. సమయము 
గడవంగ యోగమున సిద్ధి పొందిన వాండు స్వయముగ దనలోనే పొందును. 


శదావాలభతే జ్ఞానం తత్పరః సంయతేనియః । 
ధి" గ వ్‌ ద్ర 


జానం లభబా, పరాం శానిమచిరేణాధిగచాతి ॥ 
న ధ్‌వై = లె 


శ్రద్ధ గలవాండు నిష్టుంయు సంయతేంద్రి 

యుండు వొందు జ్ఞానము నెల్ల మండితముగఈ 

బొంద దాని నచిరమునం బొందం గలడు 

పరమ శాంతిని మనుజుండు పార్ధ వినుము 39. 


పార్ధ శ్రద్ధ నిష్ట గలవాండు, నింద్రియములను నియంత్రించిన వాండు జ్ఞానమును బొంద 


గలడు. అది లభించిన బరమంపు శాంతిని నరుడు శీఘ్రమ పొందం గలడు. 


అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి | 
నాయం లోకో౭స్తి న పరో న సుఖం సంశయాత్మనః ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నమ్మకము తెలివియు శ్రద్ధ యిమ్ముగ మది 
లని వాండు నశించును వాని కుండ 

దెంచ నీ లోకము పరము నంచిత సుఖ 
మును నిరంతర సంశయాత్మునకు నింక 


నమ్మకము, జ్ఞానము, శ్రద్ధలు లేని వాండు చెడును. నిత్య శంకితునకు నిహమును 
బరమును సుఖము లేదు. 


యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసళ్ళోన్నసంశయమ్‌ । 
ఆత్మవన్తం న కర్మాణి నిబధ్నన్తి ధనష్ఞాయ ॥ 


తొలగ గర్మము యోగము వలన మజియు 
విడువ సంశయములు జ్ఞాన వితతి చేత 
వాని నాత్మవంతుని( బను లేని కట్ట 

లేవు సుమ్మి ధనంజయ యే విధముగ 


ధనంజయా యోగము వలన గర్మములు తొలంగంగ జ్ఞానము చేత సంశయములు 
వీడ యట్టి యాత్మకలవాని గర్మములు కట్ట లేవు. 


తస్మాదజ్ఞానసమూతం హృతం జ్ఞానాసినాత్మనః । 
థి 


ఛిత్తైనం సంశయం యోగమాతిస్టోత్తిష్ట భారత ॥ 


క్వ 
హృదయ మందు నున్న, తెలివి యింత లేక 
కల్లి నట్టి, నీ శంక వీ; దునుమాడి 

నీదు జ్ఞానంపుం గత్తిచే నెమ్మి నింక 
యోగమును భారత సలుపు వేగ లెమ్ము 


భారతా జ్ఞానము లేనందున మదిలోః గల్గిన శంకను నీ జ్ఞాన మను కత్తితో నటికి 


వేగముగా గర్మ యోగమును జల్పుటకు లెమ్ము . 


40. 


41. 


42. 


77 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు జ్ఞాన కర్మ సన్న్యాస యోగమను నాల్గవ 
యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


శికృషాయ నమః 
ణ 


78 


తే.గీ. 


తే.గీ. 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయ మైదు - కర్మసన్న్యాస యోగము 


అర్జున ఉవాచ | 
సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి | 
యచ్చేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్‌ ॥ 


అర్జునుని పలుకులు: 

వీడుటయు, బనులం దిరిగి కూడుటయును 

గృష్ట చెప్పెద వీ వసకృత్తు నాకు 

వీని యందు నెయ్యది మేలు విరివి నయ్య 

ది నుడువుమ యొక్కటియ నాకు స్తిరముగ నింక 


కృష్ణ పనులను వీడుటయు మజియు కూడుటయును జెప్పెదవు. వీనిలో నేది 
శ్రేయస్కరమో దానిని నిశ్చయముగ నాకు తెలుపుము. 


శ్రీభగవానువాచ । 
సంన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభా | 
తయోస్తుకర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

కర్మ సన్యాసము మజియు కర్మయోగ 

మును దలంప రెండును మోక్షము గలిగించు. 
దనరి కర్మయోగము మిన్న పనుల నన్ని 
విడుచి యుండుట కన్నను విశదముగను 


కర్మములను వీడినను, జేసినను రెండును మోక్షము నీయం గలవు. కర్మ 


సన్యాసము కన్న కర్మయోగము శ్రేష్ట మైనది. 


79 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


80 


జేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాజ్‌క్షతి | 
ఇ లట 


నిర్ణన్ద్వో హి మహాబాహో సుఖం బన్బాత్పముచ్యతే Il 


ఎవం డెటుగం డసూయ నొకింత యెవడు కోర 

కుండు దేని మహాబాహు గుర్తెటు(గుమ 

వాని నల నిత్య సన్యాసి గాను బంధ 

ముక్తు( డగు ద్వంద్వ రహితుడు మోదముగను 3. 


ఎవరు ద్వేషింపందో మజీయు దేనిని, గోర కుండునో యతండే నిత్య సన్నాసి. పరస్పర 
విరుద్ధ ద్వంద్వములను వీడిన వాండు సంసారాది బంధముల నుండి విముక్తు( 
డగును. 


సాజ్ఞుయోగౌ పృథగ్భాలాః ప్రవదన్తి న పణ్ణితాః | 
క్యు ఆ 3 డ్‌ 


ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్‌ ॥ 
గో (ay 


జ్ఞాన కర్మము లవివేకు లానతింతు 

రింక వేటు వేజని యవి శంక లేక 

కాని విభుధు లనరు పొందు దేని నాచ 

రించినను వాండు చక్కగ రెంటి ఫలము 4. 


జ్ఞాన యోగము, కర్మయోగములు రెండు వేటు వేజని యవివేకు లందురు. అందు 
దేని నాచరించినను రెంటి ఫలములను బొంద గలరు. 


యత్త్సాద్ఞ్యిః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే | 

ఏకం సాజ్యం చ యోగం చయః పశ్యతి స పశ్యతి ॥ 

జ్ఞాన యోగులు వొందెడు స్థాన మెంచ 

గర్మ యోగు లయిన, బొంద గలరు రెంటి 

నెవడు గాంచు న క్క టనుచు దివిరి వాండ 

యగును నిజము నింక నరసి నతడు సుమ్మి 5. 


జ్ఞాన యోగులు పొందు దానిని గర్మ యోగులును బొంద గలరు. రెండును సమ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


81 


మని చూచువాండు నిజమును జూచు వాం డగును. 


సంన్యాసస్తుమహాబాహో దుఃఖమాప్తుమయోగతకః । 
యోగయుక్తోమునిర్భహ్మ నచిరేణాధిగచ్చతి ॥ 


కర్మములః గూడ కున్న చో గష్ట మగును 

సన్యసింప మహాబాహు సలిపి చెయివు 

లను మనన శీలుం డచిరమ్మునను గదియం గ 

లండు బ్రహ్మము సంతత ముండ నచట 6. 


కర్మములు చేయకుండ యర్జున సన్యాసమును బొందుట దుఃఖకరము. కర్మములు 
చేయుచు ముని బ్రహ్మమును ద్వరితము పొంద గలండు. 


యోగయుక్తోవిశుద్ధాత్మా విజితాత్మా జితేన్దియః | 
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ॥ 


తనరి యోగమున శుచి చిత్తమున గెలిచి 

మనము నింద్రియముల, గెల్చి యనవరతము 

నరసి తన యాత్మ నందున నఖిల భూత 

ము లొనరింప గృత్యము లలము కొన వతని 7. 


కర్మ యోగమున నుండి శుచియైన మనస్సుతో నింద్రియములను గెలిచి నిత్యము 
తన యాత్మ యందు నఖిల భూతముల యాత్మలను జూచుచు గర్మముల 
నాచరించిన నవి వాని నంటవు. 


నైవ కిశ్చోత్కరోమీతి యుక్తోమన్యేత తత్త్వవిత్‌ | 

పశ్యజ్భాణ్వన్స్సశజ్ఞోమ్రన్న శ్నగ్గచ్భృన్స్వపజ్ళ్వాసన్‌ I 

తత్త్వ మెటిగిన యుక్తుండు దలయు నించు 

కేని పనిని, జేయుట లేదు తాన యంచు. 

జూచుచు వినుచుం దా స్పృశించుచు నడచుచు, 

దినుచు+ బీల్చుచు బండి మూర్కొనుచు మజియు 8. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తత్త్వము తెలిసిన యోగి తా నే పనిని జేయుట లేదనియే యెంచును. చూచుచు, 


వినుచు, నంటుచు, నడచుచు, దినుచ్వు, బీల్చుచుం బండుకొనుచు వాసన 
చూచుచు మజీయు 


ప్రలపన్విసృజన్సృహ్హన్నున్మిషన్నిమిషన్నపి | 


ఇన్దియాణీన్దియార్థేషు వర్తన్త ఇతి ధారయన్‌ ॥ 
పలుకుచును విడుచుచును జేపట్టుచును దె 
అచుచు గన్నులు మూసికొనుచును దలచు 
నింద్రియము లింద్రి యారమ యిలమి( జేయు 
చున్న వంచు ధృతి వహించి చోద్యముగను 


పలుకుచు, విడుచుచు, గన్నులు తెజచుచు మూసికొనుచు నివి యన్నియు 
నింద్రియములచే నింద్రియముల కొటికు( జేయం బడుచున్న వని నమ్మును. 


బ్రహ్మణ్యాధాయ కర్మాణి సబ్దం త్యక్త్వా కరోతి యః । 
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామృసా ॥ 


విడిచి యాసక్తి చెయ్యు లవి మటి బ్రహ్మ 
మందు నుంచి చేయు నెవడు వొంద( డింక 
వాండు పాపము లుదకము పడ్డ దామ 
రాకు నందు నంటని భంగి నద్భుతముగ 


ఆసక్తిని విడిచి పనులను బరమాత్ముని యందు నుంచి యెవరు కర్మము 
లాచరించునో వానిని, బాపములు తామరాకు పైనం బడిన నీరు దాని నంటని రీతి 
నంటవు. 


కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్టియైరపి । 


యోగినః కర్మ కుర్వన్తి సజ్ఞం త్యక్తాత్మశుద్ధయే I 


తనువు చేతను మనసు చేత నింక బుద్ది 


82 


తే.గీ. 


తే.గీ. 


చేత తమ యింద్రియమ్ముల చేత వీడి 
రక్తి యాత్మ శుద్ధికయి కర్మముల యోగి 
వరులు పన్నుగ జేయు చుందు రనిశమ్ము 


కర్మయోగులు తమ శరీరము, మనస్సు, బుద్ధి యింద్రియముల చేత గర్మముల 


నాసక్తి వీడి యాత్మ శుద్ధి కొజికు నాచరింతురు. 


యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైస్టికీమ్‌ । 
అయుక్త కామకారేణ ఫలే సక్తోనిబధ్యతే Il 


యోగ యుక్తుండు సంతత ముడిగి కర్మ 
ఫలములను బొందు శాంతిని, బరమ మైన 
దానిందగులు తటుమ ఫలితమ్ముల నిడి 
తగులము నయుక్తు, డరయు బంధనము లల్ల 


కర్మ ఫలము లందు రక్తిని వీడి కర్కయోగుండు పరమమైన శాంతిని బొందును. 
కోరికలచే/ దజుమః బడి ఫలములపై నాస నుంచి యోగయుక్తు(డు కాని వాండు 


కర్మములచేం బంధితు డగును. 


సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ | 
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్‌ ॥ 


ఎనిమిది యొకటి వాకిళ్ళ యింటి లోన 

దేహి వశి వసించు విడిచి స్థిరపు మనసు 

చేత జెయ్వు లన్నియు. దాను జేయకయును 
మటియు చేయింపకయును సమ్మదము వెలయ 


నవద్వారము లున్న దేహములో దేహి స్థిర మైన మనస్సుచే బనులను సన్యసించి 
యింద్రియ నిగ్రహుండై కర్మములను జేయని, చేయింపని వా(డై సంతోషముతో 
నివసించును. 


న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః | 
న కర్మఫలసంయోగం స్వభావస్తుప్రవర్తతే ॥ 


83 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రభువు సృజియింపండు జగపుం బనులు పనులు 
చేసె నను భావమును బని చేత కలుగు 
ఫలముల కలయికయు స్వభావ మగు గార 


ణమ్ము వీని కన్నింటికి నమ్మకముగ 14. 


భగవంతుడు జగము నందు. బనులను గాని వాని కర్తత్వమును గాని కర్మఫలము 
లందు( గూడుకొనుటను గాని సృజింపండు. వారి వారి స్వభావములే కారణము 


లగును. 


నాదత్తే కస్యచిత్సాపం న చైవ సుకృతం విభుః | 
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యాన్తి జన్తవః ॥ 
ట్ట జ్జ వ, 


ఎవని పాపము సుకృతము నించుకయు గ్ర 
హింపం డెన్నండు ప్రభు వావహింపగ నవి 
వేకము మటుగుపడె( దెలివి యవివేక 


ము పడవేయును జీవుల మోహ మందు 15. 


ఎవ్వరి పాపపుణ్యములను బ్రభువు గ్రహింపండు. జంతువుల యజ్ఞానమే జ్ఞానమును 
మూసివేయును. ఆ యజ్ఞానమే జీవులను మొహామందు( బడవేయును. 


జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః । 


తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరమ్‌ ॥ 


ఆత్మ విజ్ఞానము వలన నజ్జత లయ 
మగు నెవరికి నతిశయించి యట్టి వాని 
జానము వెలిగించును సూర్య సన్నిభమ్ము 
Gy 


తత్ప్సరాత్సరు నింపుగ దథ్యముగను 16. 


ఆత్మజ్ఞానము వలన నెవనికి నజ్ఞానము నశించునో వాని జ్ఞానము సూర్యుని వలా 


బరమాత్మునిం బ్రకాశింపం జేయును. 


84 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తద్బుద్ధయస్తదాత్మానస్తన్ని స్టాస్తత్పరాయణాః । 
గచ్చన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్థూతకల్మషాః ॥ 


పరమ మందు బుద్ది కలిగి వజల నతని 
రూపమున నుంచి నిష్ట నురుతర మతని 
యంద తత్సరాయణు(డై లయమ్ము గా న 
ఘములు జ్ఞానముచే నభవమును బడయు 


పరమాత్మ యందు బుద్ది నుంచి నిత్య మతని రూపమున నిష్ట నుంచి తత్పరు డైన 
జ్ఞానము చే+బాపములు నశింప బునర్జన్మము లేని స్థితిని బొందును. 


విద్యావినయసమ్పన్నే బ్రాహ్మణే గవి హస్తిని । 
శుని చైవ శ్వపాకే చ పణ్ణితాః సమదర్శినః ॥ 


వినయ విద్యాధికు డయిన విప్తు నందు 
గోవు కరియు శునకముల( గూడ మజియు 
పరమ చండాలు నందును భద్ర గతిని 
నుండు సమభావ మన్నిటః బండితులకు 


పండితు లైన వారికి విధ్యాధిక వినయు డైన విప్తుని యందు, నావు, హస్తి, 
శునకము మొదలగు వాని యందు మజియు చండాలు నందు సమ 
భావమే యుండును. 


తః సర్గో యేషాం సామే స్థితం మనః | 
సమం బ్రహ్మ తస్మాద్‌ బ్రహ్మణి తే స్థితాః ॥ 


ఎవరి హృదయము స్థరముగను వెలయు సమ 
భావ మం దీ జగము జయింప( బడె వారి 

చేత బ్రహ్మ మన్నిట సమమే తలంప 

నుందు రందుచే నిర్ణోష మందు వారు 


ఎవరి హృదయము సమభావము తో స్థిరముగా నుండునో వారిచే నీ జగత్తు జయింపం 


85 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


బడును. అన్నిట బ్రహ్మము సమానమే. కావున వారు నిర్దోషమైన బ్రహ్మ మందే 
యుందురు. 


న ప్రహృష్యిత్స్రియం ప్రాప్య నోద్విజేత్సాప్య చాప్రియమ్‌ । 
స్థిరబుద్దిరసమ్మూఢో బ్రహ్మవిద్‌ బ్రహ్మణి స్థితః ॥ 
థా థె 


బ్రహ్మ విదు' డమూఢుం డుండి బ్రహ్మ మందు 
స్థిరపు బుద్ధి కలిగి సుంత చింత నంద. 
డప్రియము నొంద( బొందంగ నతడు సుఖము 


సంతసమ్ము గూడ నరయః డింత యైన 20. 


బ్రహ్మను దెలిసిన వాడు మూఢత్వము లేక స్థిరమైన బుద్ధితో బ్రహ్మ మందే యుండి 


సుఖ దుఃఖము లందు సమానముగా నుండును. 


బాహ్యస్పర్శేష్వసక్తాత్మా వినత్యాత్మని యత్సుఖమ్‌ । 
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ॥ 


బయటి విషయము లందాస పడక యిట్టి 

సుఖము నాత్మ నరయు నట్టి సుఖము నక్ష 

యమయి పర(గంగం బొందు బ్రహ్మమును గూడి 

నట్టి యాత్మ కల్గిన నిశ్చయ మది యెంచ 21. 


బాహ్య విషయములందు నాసక్తి లేక తన యందు నెట్టి సుఖమును బొందునో యట్టి 
యక్షయ మైన సుఖమును బ్రహ్మముతో నిండి యున్న యాత్మ కలిగినం బొందును. 


యే హి సంస్పర్శజా భోగా దుుఖయోనయ ఏవ తే | 
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః ॥ 


ఇంద్రియ జనిత భోగము లెల్ల దుఃఖ 
కారకమ్ములు కౌంతేయ కలవు వాని 
కరయ నాద్యంతములు వాని యందు బుధులు 


పొంద కుండుదు రానందము లవ మైన 22. 


86 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఇంద్రియములచేం గల్గిన భోగములు దుఃఖ కారకములు. అవి యనిత్యములు. వాని 


యందు. బండితు లైన వారు కొంచమైన నానందమును బొందరు. 


శక్నో తీహైవ యః సోఢుం ప్రాకృరీరవిమోక్షణాత్‌ | 
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ॥ 


తనువు విడుచుటకును మున్న తమియు+ గినుక 
ల రయము నెవండు సహియించు నురుతరముగ 
యోగి యగు నా నరుడు వొందు నుత్తమంపు 


సుఖము చిత్త మందును నింక సురుచిరముగ 23. 


కోపమును, రక్తిని దేహము విడుచుటకు ముందు నెవడు విడుచునో యతడు యోగి 


యగును. అతడు మనస్సు నందు మేలైన సుఖమును బొందును. 


యోఒన్తసుఖోఒన్తరారామస్తథాన్తర్ట్యతిరేవ యః | 


స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో ౭ధిగచ్చతి ॥ 


ఎవ్వం డంతరాత్మ సుఖము నెలమిం గొనును 
విశ్రమించు. దనదు నాత్మ వెలుగు నాత్మ 


యంద వాడు బ్రహ్మస్థితుండై చెలంగి 


పొందు బ్రహ్మనిర్వాణము నందముగను 24. 


ఎవ్వం డంతరాత్మ యందే సుఖించి, విశ్రమించి ప్రకాశించునో వాండు బ్రహ్మ మందు 
నుండి మోక్షమును బొందును. 


లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః | 
ధా 


ఛిన్నద్వై యతాత్మానః సర్వభూతహితే రతాః ॥ 


బుషులు క్షీణింప సకల కలుష చయమ్ము 
సంశయమ్ములు విడనాడ సర్వభూత 


ముల హితము, గోర నింద్రియములను నిగ్ర 25. 


87 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


హింప వారికి ముక్తి లభించు. జుమ్ము 


కలుషము లన్నియు నశింప సంశయమ్ములను వీడగ సర్వ భూతముల మేలు కోర 


నింద్రియములను నిగ్రహింప బుషులకు ముక్తి లభించును. 


కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్‌ । 
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్‌ ॥ 


అడరి కామము క్రోధము విడిచి నట్టి 

వారు నియత మానసులును బరమ యతులు 
నాత్మ నెజింగిన వారికి నంతట( గని 

పించు బ్రహ్మనిర్వాణము నంచితముగ 


కామ క్రోధములను విడనాడి, మనస్సును నియంత్రించి, యాత్మ తత్త్వము నెటింగి, 
చరించు యతులకు నంతటను పరబ్రహ్మమే కనిపించును. . 


స్పర్శాన్సత్వా బహిర్చాహ్యాంశ్చక్షుక్పైవాన్తరే భ్రువోః | 
ప్రాణాపానా సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణా ॥ 


బాహ్యపు విషయముల నెల్ల బయట నుంచి 
నిలిపి చూపును భ్రుకిటిని నిశ్చలముగ 
బ్రాణము నపానమును రెంటి బర(గ జేసి 
సమముగ దనదు నస యందు సంచరింప 


బయటి విషయముల నెల్ల బయటనే విడిచి భృకుటి పై( జూపులు నిశ్చలముగ నిలిపి 
ప్రాణము నపానములను ముక్కు లోపల సమముగ బర జేసి 


యతేన్టియమనో బుద్దిర్ము నిర్మోకపరాయణః । 
6 థె 
విగతేచ్భాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ॥ 


మనసు నింద్రియముల బుద్ధి ననువుగ నియ 
మించి మోక్షపరాయణు( డంచితముగ 


26. 


27. 


28. 


88 


తే.గీ. 


వీడి యిచ్చ భయము కిన్క వెలయు నెవండు 
మునిగ వాఃడ యెల్లప్పుడు ముక్తుః డగును 


మనస్సును బుద్ధిని నియమించి మోక్షము గోరువాండు కోరిక భయము కోపములను 
వీడి మునిగ నెవడు వర్తించునో యతండు ముక్తుం డగును. 


భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్‌ । 


సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్చతి Il 


యజ్ఞము తపములకు భోక్త ననగ నెటీ(గి 
సర్వలోకములకు మహేశ్వరునిగ నను 
నెటి(గి సర్వ భూతములకు నేను సఖుండ 


నంచు నెటి(గి పొందును శాంతి నంచితముగ 29. 


యజ్ఞములకు దపములకు నన్ను భోక్తగ నెజి౧ సకల లోకములకు నీశ్వరునిగా 
నెటీ(గి సర్వ భూతములకు నన్ను మిత్రునిగ నెజింగిన వాండు శాంతిని, బడయంః 
గలండు. 


89 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు గర్మసన్న్యాస యోగమను నైదవ యధ్యాయము. 


పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


శికృషాయ నమః 
ణ 


తే.గీ. 


తే.గీ. 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయ మాజు- ఆత్మసంయమ యోగము 


శ్రీభగవానువాచ | 
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః | 
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

చేయ దగిన పని ఫల మాశింప కుండ 
నెవండు సేయును వానిని నెంచం దగును 
యోగి యనంగ సన్యాసిగ నుచిత రీతి 
నక్రియుని నిరగ్నుని యోగి యనంగం దగదు 


చేయం దగిన పనిని ఫలమును గోరక తగిన రీతి నెవండు చేయొనో వానిని యోగి 
మజియు సన్యాసిగాం దలతు వచ్చును. కర్మములను మానిన నగ్నికార్యములను 
మానిన వానిని యోగి యన లేము. 


యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ది పాణ్ణవ | 
న హ్యసంన్యస్తసబజ్కల్పో యోగీ భవతి కశ్చన ॥ 


యోగ మని తెలియుమ యెయ్య దుక్తమై త 
నరును సన్యాస మన దాని స్థిరముగాను 
బాండవ విడువకున్న నెవండు నిశ్చ 

యముగ సంకల్పమును యోగి యతడు కాండు 


అర్జునా సన్న్యాసమని పిలువ బడునదియే యోగ మని తెలిసికొనుము. 


సంకల్పమును విడువని వాండు యోగి కాండు. 


ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే | 


90 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే I 


కర్మ మగు( గారణము గాంచ నర్మిలి మటి 
యోగమును గోరు మునులకు యోగ మది య 
లవడి నట్టి వారికి శమ మవును గార 

ణమ్మ యని నుడువం బడును సమ్మతముగ 


యోగమును గోరు మునులకు కర్మాచరణమే కారణ మగును మోక్షమునకు. 


యోగమును బొందిన వారికి విడుపు కారణ మగును. 


యదాహి నేన్దియార్ధేషు న కర్మస్వనుషజ్ఞతే | 


సర్వసజ్కల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥ 


ఎన్న డింద్రియ విషయము లెన్నకయును 
గర్మముల నుంచక రతి సంకల్పములను 
సన్యసించి సర్వము నుండు. జక్క(గ నపు 
డందు రెల్ల రతని యోగ మందె ననుచు 


ఇంద్రియ విషయములను గోరక కర్మము లందు నాసక్తి నుంచక సంకల్పములను 
విడిచి యున్న నతనిని యోగము నందు నున్న వాడని యందురు. 


ఉద్దరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్‌ | 
my 


ఆత్మైవ హ్యాత్మనో బన్దురాత్మైవ రిపురాత్మనః ॥ 


తన్ను నాత్మచే నింపుగ6 దనరి యింక 
నుద్ధరించుకొన వలయు నుద్ధృతిం గృశి 
యింప నీయః దగదు తన కెంచ నాత్మ 
యగును జుట్ట మదియ శత్రు వగును జుమ్మి 


తమను తామే యుద్దరించు కొన వలెను. కృశింపం జేయ రాదు. ఆత్మయే చుట్టము 


శత్రువు నగును. 


91 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


బన్టురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః । 
అనాత్మనస్తుశత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్‌ ॥ 


ఎవనిచే నాత్మ యాత్మచే నింపుగను జ 
యింపం బడున్‌ వానికి నగు నిమ్ముగం దన 
యాత్మ బంధు వాత్మ యెజుక నరయ లని 
వాని కదియ విరోధియై పరగు నింక 


ఎవని యాత్మ యాత్మ చేత జయింపం బడునో వాని కాత్మ బంధు వగును. ఆత్మ 
జ్ఞానము లెని వానికి నాత్మయే శత్రు వగును. 


ఉష్ణ శీతలముల మరియు సుఖ దుఃఖ 
ములను గౌర వాగౌరవముల నెవండు జ 
యించి తన యాత్మ శాంతు(డై యెలమి నుండు 
వాని యందుండు( బరమాత్మ భవ్యముగను 


ఆత్మను జయించి యుష్ష్మ శీతలముల సుఖ దుఃఖముల గౌరవాగౌరవములం దన 


యాత్మ యందు శాంతముగా నుండు నట్టి వాని యందు బరమాత్మ యుండును. 


జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్టో విజితేన్దియః । 
న న = థి ప్త 
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాణ్చానః ॥ 


జ్ఞాన విజ్ఞాన సంపత్తి జక్క. దనివి 

సో స = 

సెంది యవికారు(డై మటి జిత నిజేంద్రి 
యుండునై యుక్తు డనం బడు చుండు మట్టి 
రాయి వసువు లా యోగి కరయ సమములు 


జ్ఞానము కార్యము లందు. దృప్తిం జెంది వికారము లేక జితేంద్రియు(డై యున్న 
యుక్తు డన బడును. యోగి మట్టి, టాయి, బంగారములను సమానముగా 


92 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


జూచును. 


సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబన్ధుషు | 
సాధుష్వపి చ పాపేషు సమబుద్దిర్విశిష్యతే Il 


సుమతు లందు సఖుల యందు సూడుకాటు 

లం దుదాసీన మధ్యస్టు లందు ద్వేషు 

లందు బంధువు లందును నమిత పాప 

పు మనుజులు సాదువుల యందు సముడు మేటి 


సుమతు లందు, మిత్రులందు, శత్రువు లందు, నుదాసీను లందు, దటస్థు లందు, 


ద్వేషు లందు, బంధువు లందు బాపు లందును సాదువు లందు సమానముగా 


నున్న వాడు శ్రేష్టుడు. 


యోగీ యుజ్షోత సతతమాత్మానం రహసి స్థితః | 
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ॥ 


మటుగు పాటున నొక్కండ మసలు చుండి 
నియతి నుంచి నిజాత్మ నింద్రియములం దమి 
వీడి యితరుల నేదియు వేడక సత 

తమ్ము మనవలె యోగి ధ్యానమ్మునందు 


యోగి నిత్యము నేకాంతముగా నుండి యాత్మను నియంత్రించి, యింద్రియముల యం 


దాస వీడి, యితరుల నేదియు, గోరక ధ్యానమున నుండ వలెను. 


శుచౌ దేశే ప్రతిష్థాప్య స్థిరమాసనమాత్మనః । 
నాత్యుచ్చితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్‌ ॥ 


కరము పల్లము నెత్తును గాని స్థలము 
నందు(దా శుచిగ వసన మజినము మటి 
దర్భ లుత్తర క్రమముగ దనరం బజచి 

పీఠ మేర్పరుచుకొని సంప్రీతి నంత 


93 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


94 


ఎత్తును బల్లము కాని ప్రదేశమున శుచియై, దర్భలు, జింకచర్మము, బట్ట నకదాని 


పై నొకటి పబిచి సుఖాసీనుడై ప్రీతితో 


తతైకాగ్రం మనః కృత్వా యతచిత్తేన్టియక్రియః । 
ఉపవిశ్యాసనే యుజ్ఞ్యాద్యోగమాత్మవిశుద్ధయే Il 


నియమితపు మనోవ్యాపార నిపుణుం డౌచు 

మనము నొక్కిటం జేర్చి సమ్మదముగ దన 

యాత్మ నల శుద్ది చేయ(గ నాసనమున 

స్టితుండునై యోగ మిక నభ్యసింప వలెను 12. 


మనస్సు నింద్రియపుం బనులను నియంత్రించి, యేకాగ్రత గూడిన మనస్సుతో 
మనస్సును శుద్ధి చేయుటకు నాసనమునం గూర్చుండి యోగాభ్యాసము చేయ 
వలెను. 


సమం కాయశిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః | 
సమ్చేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్‌ ॥ 


సమముగం దనువు శిరము కంఠముల నునిచి 

యచలుడై స్థిరముగ నుండి యరయక దిశ 

లు నిజ నాసికాగ్రమునం జలుపుచుం దనదు 

దృష్టి నెల్లయుః జక్కటి తీరు తనర 13. 


శరీరము, కంఠము, శిరము సమముగ నుంచి చలింపక స్థిరముగ నుండి, దిక్కులను 


జూడక, తన ముక్కు పై. జూపు నుంచి 


ప్రశాన్తాత్మా విగతభీర్చహ్మచారివ్రతే స్థితః | 


మనః సంయమ్య మచ్చిత్తోయుక్త ఆసీత మత్సరః ॥ 


తనరి శాంత చిత్తమున వదలి భయమును 
బ్రహ్మ చర్య మూని మనసు బన్నుగ మటి 14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిగ్రహించి మత్పరు.డై యనిశము నుండ 
వలయు జిత్తము నాయంద కలుగ. జేసి 


శాంతము వహించి, భయమును వీడి, బ్రహ్మచర్యమున మనస్సును నిగ్రహించి, 
నాయందు. జిత్తముంచి నన్ను దలంచుచు నిత్యము మెల(గ వలను. 


యుజ్ఞున్నేవం సదాత్మానం యోగీ నియతమానసు | 
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్చతి Il 
థి 


యోగి యీరీతి నిత్యము యోగ మందు 
నిల్పి తన్ను దనరి మనో నిగ్రహమున 
నా యునికి నున్న శాంతిని నయముగ బర 


మంపు మోక్షమును బడయుం, బెంపు మీటి 15. 


యోగి యీ విధముగా యోగ మందు నిల్చి మనస్సు నిగ్రహించి నా లోనున్న శాంతిని 


మోక్షమును బొంద గలడు. 


నాత్యశ్నతస్తుయోగో౭స్తి న చైకాన్తమనశ్నతః । 


న చాతిస్వప్న శిలస్య జాగ్రతో నైవ చార్జున ॥ 


అతిగ భుజియించు వానికి మిత మధికమ 
యి మటిీ తిననట్టి వానికి నెల్ల వేళ 
లందు నిద్రించు వానికి నెందు నిద్ర 


వోని వాని కర్ణున యోగ మూన రాదు 16. 


ఎక్కువగా భుజించు వానికిం దినని వానికి మిక్కిలి నిద్ర వోవు వానికి, నిద్ర వోని 
వానికి యోగ మలవడదు. 


యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు । 
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥ 


ఓదనమ్మున విహరింప యుక్త రీతి 17. 


95 


తే.గీ. 


తే.గీ. 


96 


నుండ జేయుచు బనులను యుక్త సరణి 
నుండ నిదుర మెల(కువల యుక్తముగను 
దుఃఖమును బాపు యోగము తోరముగను 


తగిన రీతిని భోజనము చేయుచు నుండ. బనులు దగిన రీతి. జేయుచుండం దగి 


నంత నిద్ర మెలకువల నుండ యోగము దుఃఖములను బో గొ ట్టును. 


యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్థతే | 
నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ॥ 


నిగ్రహింపం బడిన మది నిలుచు నెన్న, 

డు తన యాత్మ లోపల నప్పుడు సకలమ్ము 

లైన కోరికలం దించుకైన నాస 

పడని వాండ యుక్తుం డన బడుచు నుండు 18. 


చిత్తమును నిగ్రహించి యాత్మ యందే నిల్పిన వాండు సకలమ్ము లైన కోరికలను 


ద్యజించిన వాండు యుక్తు డనం బడును. 


యథా దీపో నివాతస్థో నేబ్బతే సోపమా స్మృతా । 
యోగినో యతచిత్తస్య యుషజ్ఞుతో యోగమాత్మనః ॥ 


ఆత్మయోగ సాధన చేయు నట్టి యోగి 

నియమితంపు చిత్తము పోలు నయముగ నని 

లమ్ము వీవని చోటున నిమ్ముగ వెలు 

గు దివియ నని చెప్పంబడు( బదిలముగను 19. 


గాలి వీవని చోట దీపము కదలక యెట్లు వెలు(గునో యట్లు నాత్మ యోగ సాధన 


చేయు యోగి చిత్తము కదలక స్థిరముగా నుండును. 


యత్రోప రమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా | 


యా 


యత్ర చైవా వాత్మ నాత్మానం పశ్య న్నాత్మని తుష్యతి Il 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యోగ సేవచే లోంబడి యున్న మనము 

శాంతిం బొందు నెచ్చట మటి సంతసించు 

నెట్టి స్థితి నాత్మ లోపల నెలమి యాత్మ 
మ 

నాత్మ చేత నిరంతర మరయు చుండి 


ఆత్మ నాత్మచేత చూచుచు నే స్థితి లో నాత్మలో సంతసించు చుండునో యోగ సేవ లో 
యున్న మనము శాంతి నెచ్చట బొందునో 


సుఖమాత్యన్తికం యత్తద్‌ బుద్ధిగ్రాహ్యమతీన్దియమ్‌ । 
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ॥ 
ఇంద్రియముల కతీతము నింక బుద్ది 
మాత్రము గ్రహించు నే స్థితిం బరంగి పరమ 
సుఖము నట్టి స్థితిని నుండి సుంతయును జ 


లింపం డెపుడు తత్త్వము నుండి యింపుగ యతి 


ఇంద్రియముల కతీతము బుద్ధి మాత్రము గ్రహించు నట్టి పరమ సుఖము నే స్థితిలో 


గ్రహించునో యా స్థితి యందుండి యోగి తత్త్వము నుండి చలింపండు. 


యం లబ్ద్యా చాపరం లాభం మన్యతే నాధికం తతః | 


యస్మిన్సితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ॥ 


దేని. బొంది యితరము లధికముగ మది 
దల్పం డెటి లాభములను దాని కన్న 
ల 
నెందు నిల్చి గొప్ప వయిన యెటి దుఃఖ 
ల 
ములకును జలింపండొ హృదయమున లవమ్ము 


దేనిని బొందిన నెట్టి యధికమైన లాభమును గొప్ప యని మదిం దలంపండో యే స్థితి 


నుండి పెద్ద దుఃఖములకును జలింపందో 


తం విద్యాద్‌ దుఃుఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్‌ | 
స నిశ్చయేన యోక్తవ్యో యోగో౭నిర్విజ్ఞచేతసా ॥ 


97 


20. 


21. 


22. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


98 


ఎజు(గ వలి దాని నింపుగం దజుగు నంచు 

దుఃఖ బంధము లల్లను దొంగలింప 

యోగ నామమున గజవ నొప్పు దాని 

విసు గెజుంగని ధ్రువపు మనసున ధృతిని 23. 


దానిని (భగవత్సాక్షాత్కార రూప స్థితి) దుఃఖముల నెల్ల ఖండించునది యని యోగ 
మను పేరున నతిశయించు దానిని నెటు(గ వలెను. దృఢ చిత్తముతో విసుగు, జెందక 


దానిని నేర్వ వలెను. 


సబ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః | 
మనసైవేన్దియగ్రామం వినియమ్య సమన్తతః ॥ 


తనదు సంకల్పము వలనం దనరి నట్టి 

యన్ని కోరికల నశేష మడరి విడిచి 

మనసు చేతను నియమించి యనిశ మింద్రి 

య చయముల నంతటను ధృతి నుచిత రీతి 24. 


తన సంకల్పమున( బుట్టిన కోరికల నన్నింటి నశేషము విడిచి, యింద్రియములను 
మనస్సు చేత నన్ని విషయముల ధైర్యము తో నియమించి 


శనైః శనై రుపరమే ద్బుద్దా ధృతి గృహీతయా । 
హనమ ట్య 


ఆత్మసంస్థం మన; కృత్వా న కిశ్చోదపి చిన్తయేతి Il 


ధైర్య మూనిన బుద్ధి చేత నెలమి మన 

సును నిజాత్మ యందున నిల్పి సురుచిరముగ 

మెల్ల మెల్లన మటి విరమింప వలయు 

నింపు గాను నన్యములు యోచింప రాదు 25, 


ధైర్యము నూని బుద్ధి చేత. దన మనస్సును దన యాత్మ యందు నిలిపి మెల్ల మెల్లన 
బాహ్య విషయములను విరమింప వలెను. ఇతరము లైన వేమియు నాలోచింప 
రాదు. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యతో యతో నిశ్చరతి మనశ్చశ్చులమస్థిరమ్‌ । 
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్‌ ॥ 


అస్థిరమ్మును జంచల మైన చిత్త 
మెక్క డెక్కడ చరియించు నక్క డక్క 
డింపుగ మరలించి మదిని నింక నాత్మ 


యంద యుంచ వలయు వశ మందు నెమ్మి 26. 


అస్థిరము చంచలము నైన మన స్పెక్క డెక్కడ సంచరించునో యక్క డక్కడ నుండి 


మజఖలించి దానిని నాత్మ యందే సుస్థిరముగ వశమున నుంచుకొని యుంచ వలెను. 


వస 


ప్రశానమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌ | 


ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్‌ ॥ 


అమిత శాంత చిత్తము గల యట్టి వాని 
రాజస మ్మణగిన వాని నోజం గల్మ 
షము లుడిగిన వానిని యోగిని మటీ బ్రహ్మ 


భూతు నుత్తమంపు సుఖమ్ము మూరి చేరు 2/7. 


శాంత మున్న వానిని, రాజస గుణ మణగిన వానిని, కల్మషములు లేని వానిని, 
యోగిని, బ్రహ్మ సమానుని నుత్తమ మైన సుఖము చేరి యుండును. 


యుజ్ఞున్నేవం సదాత్మానం యోగీ విగతకల్మష | 


సుఖేన బ్రహ్మసంస్పరమత్యన్తం సుఖమశ్నుతే ॥ 


ఇట్లు సంతత మాత్మయం దెలమి నిల్పి 
తనను యోగి విగత దురిత హృదయుండు 
సులభముగ నొందు నత్యంత సుఖము బ్రహ్మ 


సంగమంపు టానంద మభంగముగను 28. 


ఇట్లు నిత్యము యోగి యాత్మ యందు తనను నిల్పికొ ని పాపములను బోగొ ట్టుకున్న 


99 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


100 


వాండు బ్రహ్మ సంగమపు టానందమును పొందును. 


సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని | 
(లో 
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః Il 


అంతట సమబుద్ధి కలిగి నట్టి యోగ 

యుక్తు డరయు నిత్యమ్ము దా నున్న యట్లు 

సర్వ భూతము లందున సర్వ భూత 

ములును దన యందు నున్నట్లు చెలువముగను 29. 


అంతట సమబుద్ధి కలిగిన యోగి తా నన్ని భూతము లందు నున్నట్లు నన్ని 
భూతములు తనలోన నున్నట్లు చూచును. 


యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి | 
తస్యాహం న ప్రణశ్యామిస చ మే న ప్రణశ్యతి ॥ 


ఎవ్వం డీక్షించు నన్నిట నెలమి నన్ను 

జూచు నన్నిటి నాయంద సుందరముగ 

నట్టి వాని కెన్నండు కా నరయ మముగు 

నాకు వాండు నుండండు కనబడకయును 30. 


ఎవ్వండు నన్ను నన్నిటి యందు జూచి యన్నిటిని నా యందు జూచునో వానికి 
నేను చాటు కాను. నాకును వాండు కనిపింప కుండ నుండండు. 


సర్వభూతస్టితం యో మాం భజత్యేకత్వమాస్థితః | 
థె థె 
సర్వథా వర్తమానో౭పి స యోగీ మయి వర్తతే ॥ 


అన్ని భూతము లందున్న నన్ను నెవ్వ( 

డ్‌ క్క భావ మంది భజించు మిక్కుటముగ 

నట్టి యోగి వర్తింప(గ నన్ని గతుల 

నుండు నాయంద వర్తించు చుండి నెమ్మి 31. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఎవ్వండు సకల భూతము లందు నున్న నన్ను సేవించు న్‌క్క భావమును గూడి 
యక్కువగ నట్టి యోగి యిన్ని విధముల ప్రవర్తించినను నా యందే వర్తించును. 


ఆత్మొపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో౭ర్జున । 


సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః 


జూచి యన్యుల( దన వల సుఖమును మటీ 
దుఃఖమును నైన సమముగా దుష్టుం డౌచు. 
గాంచు నట్టి యోగి వరుని నెంచ వలయు 


నర్జునా పరమశ్రేష్టుం డంచు మదిని 32. 


ఇతరులను దన వలెనే జూచుచు సుఖ దుఃఖములందు సమముగా సంతో షమున 


నుండు యోగిని నర్జున మిక్కిలి శ్రేష్టునిగాం దెలియ వలను. 


అర్జున ఉవాచ | 


యోఒయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన । 


ఏతస్యాహం న పశ్యామి చశ్చాలత్వాత్మితిం స్థిరామ్‌ 


అర్జునుని పలుకులు: 
చంచలస్వభావమ్మున సామ్య భావ 
ముగల నీ నుడివిన యోగము నరయంగ 
నైతి మధుసూదన మనమ్ము నందు సుంత 


యున్నండు చలింపని స్థితిని నున్న దాని 33. 


మధుసూదనా సామ్యభావము కలయో నిశ్చల మైన యోగమును కొంచె మైనను 


జంచల స్వభావము వలన దెలియ కున్నాను. 


చజ్చాలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్‌ దృఢమ్‌ । 
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌ ॥ 


మన సది యతి చంచలము సంభ్రమము( గూర్చు 


బలము నందు మిన్న దృఢమై పరగు గృష్ణ 34. 


101 


తే.గీ. 


తే.గీ. 


102 


గాన దాని నిగ్రహము దుష్కర మగు నని 
మారుతమ్ము వోలాందలంతు మనము నందు 


కృష్ణా మన స్సతి చంచలము. మోహమును గూర్చును. బలమున చాల గట్టిది. 
వాయువు వలె దానిని నిగ్రహించుట కష్ట మని యెంచుదును. 


శ్రీభగవానువాచ | 
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్‌ । 
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

చంచలము నిశ్చయమ్ముగ సందియమ్ము 

లే దట మహాభుజ మనసు రాదు నిగ్ర 

హింప నింపుగం గౌంతేయ యేరి కేని 

శిక్ష వలన మి విరక్తి, జేయ నగును 35. 


అర్హునా నిశయముగ నది చంచలమే. ఎవంరి కైనను నిగ్రహింప కష్టము. 
టు చ నావ్‌ క ట్‌ 


వైరాగ్యమున మజియు నభ్యాసము వలన సాధ్య మగును. 


అసంయతాత్మనా యోగో దుష్పాప ఇతి మే మతిః | 
వశ్యాత్మనా తు యతతా శక్యోఒవాప్తుముపాయతః Il 


మనము నిగ్రహింపని వానికి నగు కష్ట 

తరము సాధింప యోగము తలంతు నిట్లు 

నేను వశ మందు నుండిన మానసమ్ము 

యత్నమున నుపాయమ్మున నందం గలండు 36. 


మనస్సును నిగ్రహింపని వానికి యోగమును సాధింప గష్ట మనియే తలంతును. 


కాని మనస్సు వశ మందున్న వానికి ప్రయత్నమున నుపాయమునను సాధ్యమే. 


అర్జున ఉవాచ | 


అయతిః శ్రద్దయోపేతో యోగాచ్చలితమానసః | 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


103 


అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి ॥ 


అర్జునుని పలుకులు: 
శ్రద్ధ కలిగియు యత్నము సలుప కుండ 
యోగమున నుండి చలియింప వేగ మనము 
పొందకుండ సిదిని కృష్ణ పొందు నెట్టి 
గే ణ టబ 
గతిని వాడింకం జెప్పుమ కరుణ తోడ 37. 


కృష్ణా శ్రద్ధను గలిగి యుండియు యత్న లోపమున సిద్ధిని బొంద కుండ యోగము 


నుండి భ్రష్టు డయిన వాని కెట్టి గతి కల్లునో దయతో జెప్పుమ. 


కచ్చిన్నో భయవి భ్రష్టశ్సి న్నా భ్రమివ నశ్యతి । 
అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥ 


బ్రహ్మపథ మందు మూఢుండు బడలి సడల 

రెంటికిని జెడి వడి చెదరిన పయోధ 

రమ్ము పగిది నశింప నేరండు కద గతి 

లేక కృష్ణ మహాభుజ యీ కతమున 38. 


కృష్ణా యలసి బ్రహ 11 పథము నుండి సడలిన వాండు చెదరిన మేఘము వలా రెంటికి 
జెడ(డు కదా. 


( స్త య దం వచం 
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః । 
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే Il 


నా మతి జెలంగి నట్టి ఘన మగు సంశ 

యమ్మశేషము తీర్పంగ నర్హుండ విక 

నీవ కృష్ణ యరయ నన్యుని నిను గాక 

సంశయము తీర్చు వాని నిశ్శంక నేను 39. 


నా మతి లోం జెలరేగిన యీ యనుమానమును సమూలముగా దీర్ప నీవ 
సమక్థుండవు కృష్ణా. దీనిని తీర్పం గల నితరుని నెవ్వనిం గాంచ లేను. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


104 


శ్రీభగవానువాచ | 
పార్ధ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే । 
న హి కల్యాణకృత్కళ్చిద్‌ దుర్గతిం తాత గచ్చతి ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

ఆతని కిహమునం బరము నందునను వి 

నాశ ముండదు పార్ధ పుణ్యంపు( జరితు( 

డెవ్వ(డు చనండు దుర్గతి కెవ్విధమున 

నైన విను మయ్య యిది సత్య మంచు నెమ్మి 40. 


అర్జునా యట్టి పుణ్యాత్మునకు నిహమున నైనను బరమున నైన వినాశ ముండదు. 
వాడు నిక్కముగ దుర్గతికి జనండు. 


ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః । 
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఒభిజాయతే Il 


పుణ్య కర్ము లేగెడు లోకము లరిగి యట 

నుండి పెక్కు వత్సరములు యోగ పతితు( 

డంత శుచులు శ్రిమంతుల యవసధముల 

యందు నుద్భవిల్లును లేదు సందియమ్ము 41. 


పుణ్యకర్ము లేగు లోకములకు నత డరిగి యోగ పతితుండు పెక్కేం డ్లుండి, పిదప 


శుద్ధులు శ్రీమంతులు నైన వారి గృహము లందు జన్మించును. 


అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్‌ । 
ఏతద్ది దుర్గభతరం లోకే జన్మ యదీదృశమ్‌ ॥ 


లేని యెడల యోగి వరుల జ్ఞానవంతు 
ల కుల మందున, బుట్ట గలం డతండు 
దుర్గ భమరయ లోక మందు గలుగంగ 
నివ్విధంబైన పుట్టుక నివ్వటిల్లి 42. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


లేని యెడల (పుణ్యలో కముల కగకయే) యోగీశ్వరుల గృహము లందు బుట్టును. 


ఇట్టి పుట్టుక చాల దుర్లభము. 


తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్‌ । 
యతతే చ తతో భూయః సంసిద్దా కురునన్దన ॥ 


అచట జన్మింప(గ గ్రహించు నత(డు పూర్వ 
జన్మ బుది సంయోగము చక్క గాను 

21 
దిరిగి యత్నించు సంసిద్ది నరయ గురుకు 
ల తనయ యధికమ్ముగ మజిల మటల ధృతి 


కురుకుల నందనా యర్జునా యక్కడ వానికి, బూర్వ జన్మ బుద్ధి సంయోగము కలిగి 
తిరిగి సంసిద్ధి కొటికు మటల మటల యత్నించును. 


పూర్వాభ్యాసేన తేనైవ హ్రీయతే హ్యవశో౭పి సః | 
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ॥ 
వో wm స 


తొల్లింటి పరిశ్రమమ్మునం దోరముగ న 
వశు డయినను ముక్తికి లాగంబడు నతండు 
యోగ మెటు(గ దలచు వాడు నుచిత రీతి 


దాంటు నింక శబ్దబ్రహ్మ మాట వలెను 


మునుపటి ప్రయత్నమున నతండు ముక్తి వైపునకు పరాధీనుః డైన నాకర్శింప( 
బడును. యోగమును గోరువాండు వేదములలో. దెలుప బడిన కర్మములను 


(సకామములను) దాంటం గలడు. 


ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్చిషః | 
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


తివిరి యత్నించు యోగి పుంగవుడు దురిత 
దూరుండు బహు జన్మల లోన మూరి పొంది 


43. 


44. 


45. 


105 


తే.గీ. 


తే.గీ. 


నట్టి సంస్కారముల సిద్ధి నరసి చనును 
బరమ గతికి సుఖమ్ముగం గరము ప్రీతి 


కుతూహలమునం బ్రయత్నించి బహు జన్మలలో (బడసిన సంస్కారముల సిద్ధిని 
బొంది పాపముల నుండి విముక్తుం డయి పరమమైన గతికి బోవును. 


తపస్విభో ౭ ధికో యోగీ జ్ఞానిభ్యో౭పి మతో౭ధికః | 
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్డున ॥ 


యోగి యధికుం డగును దాప సోత్తములకు 
మిన్న యనం.బడు జ్రానుల కన్న నెంచ 
ఠా 
గర్మచయమున( జనువారి కన్న గొ ప్ప 
కాన నర్జున యోగివి కమ్ము నీవు 


అర్లునా యోగి తాపసుల కన్న మిన్న. జ్రానుల కన్నను, కర్మము లొనరించు వారి 
జు వ 


కన్నను గొప్ప. కనుక నీవు యోగివి కమ్ము. 


యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా । 
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥ 


సకల యోగు లందును మానసమ్ము నందు 
నన్ను నిల్పి భక్తిని శ్రద్ధ యున్న వాండు 
దల్ప బడును నా చేత యుక్తతము( డంచు 
నెమ్మి భజియింప సతతమ్ము నిష్ట తోడ 


మనస్సులో నన్ను నిల్పి భక్తి శ్రద్ధలతో నిత్యము సేవించు వాండు యోగు లందటి కన్న 


నుత్తము( డని నా యభిప్రాయము. 


106 


46. 


47. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు నాత్మసంయమ యోగమను నాజివ యధ్యాయము. 


పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


శికృషాయ నమః 
ణ 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


తే.గీ. 


తే.గీ. 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయ మాజునకటి - జ్ఞాన విజ్ఞాన యోగము 


శ్రీభగవానువాచ | 
మయ్యాసక్తమనాః పార్ధ యోగం యుజ్ఞున్మదాశ్రయః | 


అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్చృణు ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

యోగ మందుండి నా పయి నుంచి చిత్త 

మందు నాసక్తి నన్నిట నాశ్రయించి 

యణ(గ మన మందు నీ సంశయమ్ము వినుము 
నన్ను నెజుంగు విధమ్ము పూర్ణముగ( బార్ధ 


యోగ మాచరించుచుం జిత్తములో నాయందు నాసక్తి నుంచి నన్నాశ్రయించి 
యసంశయముగ నర్జున నన్ను సంపూర్ణముగ నెటు(గు విధమును జెప్పద 
వినుము. 


జానం తేజ౭హం సవిజానమిదం వక్షామ్యశేషతః | 

ఖా ఇ 

య నేహ భూయో౬ఒన్నజాతవమవశిష్యతే 
జ్ఞాత్వా హ జ్ఞ ౭న్యజ్ఞాతవ్య ష్యతే ॥ 


దేని నెటింగిన నన్యము తిరిగి తెలిసి 
కొనం దగిన దేది జగతి మిగులదొ యట్టి 
జ్ఞానమును సవిజ్ఞానము నేన నీకు 
దెల్పు వాండ నశేషము తెల్లముగను 


దేని నెజి(గినం దిరిగి మణి తెలుసుకొన వలసిన దేదియు నుండదో యా తత్త్వ 


జ్ఞానమును విజ్ఞాముతో సహా పూర్తిగా దెలిపెదను. 


మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే । 


యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః Il 


107 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మనుజు లందు వేయికి నొక్క డనవరతము 
యత్న మొనరించు సిద్ధిని నందుటకును 
సిద్ధు లందు గూడ నకండు బుద్ధి నరయ 
గలండు తివిరి యథార్థముగ నిక నన్ను 


మనుష్యులలో వెయ్యికి నొక్కండు సిద్ధిని, బొందుటకు యత్నించును. సిద్ధు అందుం 
గూడ నే యొకండొ నన్ను యథార్థముగ నెజు(గం గలడు. 


భూమిరాపోఒనలో వాయుః ఖం మనో బుద్దిరేవ చ। 


అహజ్కొర ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥ 


భూమి జల మగ్ని వాయువు భువనము మన 
ము మటి బుద్ధి యహంకారము నన నివ్వి 
ధిదనరుచు నుండు నా ప్రకృతి యెనిమిది వి 
భిన్న విధముల నర్జున చెన్ను మీటి 


భూమి, నీరు, నగ్ని, వాయువు, నాకాశము, మనస్సు మజియు బుద్దియు 


నహంకారము లన నెనిమిది విభిన్న విధముల నా యీ ప్రకృతి యలరు చుండును. 


అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్‌ । 
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్‌ ॥ 


ఈ ప్రకృతి యధమము సుమ్మి యింక దీని 
కంటె నుత్కృష్ట మైనది కల దెజుంగు 
నాదు ప్రకృతి మహాబాహు వేది జగతి 
ని ధరియించును గతి జీవ నిచయమునకు 


అర్జునా యీ ప్రకృతి కన్నను శ్రేష్ట మైన మణి యొకటి యైన నా ప్రకృతియు గలదు. 
ఆ ప్రకృతి యీ జగత్తును ధరియించుచు జీవుల గతియై యుండును. 


108 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఏతదో ్యనీని భూతాని సర్వాణీత్యుపధారయ | 


అహం కృత్స్న స్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥ 


ప్రాణు లన్నియు బుట్టు నీ ప్రకృతుల వల 

న ననుచు నెటుంగు మయ్య నేన సకలంపు 
జగతి భవమునకును దగు సమయమందు 
క్షయమునకును నిశ్చయముగ( గారకు(డను 


ఈ ప్రకృతుల నుండియే ప్రాణు లన్నియు బుట్టును. విశ్వ సృష్టికి క్షయమునకును 
నీనే కారకుండ నని యెజుంగుము. 


oY: తి, 
మత్తః పరతరం నాన్యత్కిశ్చోదస్తి ధనష్టాయ । 
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ 


(uh 


ష్ట మైనది నా కంటె లేదు లేశ 
మైన నితరమ్ము దారమ్ము నందు మణుల 
నుంచి నట్లు ధనంజయ నంచితముగ 


నీ జగతి యెల్ల నాయంద యెలమి నుండు 


నా కంటె మిన్న యైన దేదియు నణువైన లేదు. దారములో మణులను గూర్చి నట్లు 


ధనంజయ యీ జగతి యంతయు నా యందే కూర్చ( బడినది. 


రసోఒహమప్పు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః | 
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ॥ 


జలము నందు రసము సూర్య చంద్రులందు. 
గాంతి సకల వేదముల నోంకార మగుదు 
నేను గౌంతేయ యిమ్ముగ నింగి నందు 
శబ్దము నరు లందున' బౌరుషమ్ము నౌదు 


అర్జునా నేను జలము లోని ద్రవమును, సూర్య చంద్రుల యందు. గాంతిని, 
వేదములందు నోంకారమును, నింగిని శబ్దమును, నరు లందు. బౌరుషమును. 


109 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


పుణ్యో గన్దః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసా । 
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు Il 


పుడమి నందు. బున్నెపు గంధము నగు దింక 
నిప్పు నందున( దేజమై నెగడి యుందు 
సర్వ భూతము లందున సంచరించు 


ప్రాణ మేను దాపసులం దపస్సు నౌదు 


నేలలో గంధమును, నిప్పులో దేజమును, సకల భూతము లందు బ్రాణమును, 


దాపసు లందు దపస్సు నౌదును. 


బీజం మాం సర్వభూతానాం విద్ధి పార సనాతనమ్‌ । 


బుద్ధిర్చుద్ధిముతామస్మి తేజస్తేజస్వినామహమ్‌ ॥ 


మూల మేను సకల భూతములకు నంచు 
నెబు(గుమ సనాతను(డ నన్ను నెలమి( బార్ల 
బుదిమంతు లందున్నట్టి బుద్ది నేను 

ధ్‌ ప ధి 
ధీరవరు లందు నున్నట్టి తేజ మేను 


భరత శ్రేష్ట నన్ను సనాతనుందడను సకల భూతములకు మూల మని యజుంగుము. 


నేను బుద్దిమంతు లందున్న బుద్ధిని, ధీరు లందున్న పరాక్రమమును. 


బలం బలవతాం చాహం కామరాగవివర్ణితమ్‌ | 


ధర్మావిరుద్దో భూతేషు కామో౭స్మి భరతర్షభ ॥ 


బలము గల వారి యందున వెలయు తగుల 

మిచ్చ లేని బలము నేన యిలను బ్రాణు 

లందు నున్న యట్టి యధర్మ మనని కోర్కి 
ల 

నే నగుదు భరతర్షభ నిశ్చయముగ 


బలశాలు రందున్న యాస, రక్తి లేని యట్టి బలమును, బ్రాణులం దున్న ధర్మయుత 


110 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


111 


యే చైవ సాత్తిికా భావా రాజసాస్తామసాశ్చ యే । 
మత్త ఏవేతి తాన్విద్ది న త్వహం తేషు తే మయి ॥ 


స్సాత్తికము రాజసము తామసంపు భావ 
ములు కలుగు నా వలన నని తెలిసి కొనుము 
యయిన యవి యుండ వెపుడు నాయందు నేను 


నుండ వాని యందెన్నండు నూహ నైన 12. 


నా వలననే సాత్త్వికము, రాజసము మటణీయు( దామస మను మూడు గుణములు 
కల్లా నని యెటు(గుము. కాని యవి నాయందు నుండవు. మజియు నేను వాని 


యందు నుండను. 


త్రిభిర్గుణమయైైర్భావైరేభిః సర్వమిదం జగత్‌ | 
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్‌ ॥ 


జగతి మోహ మందున్నది సర్వమీగు 

ణముల భావముల వలన నన్ను బరుని 

నీ గుణమ్ముల కవ్యయు నెటు(గ కున్న 

దింక మోహ పరవశత్వ మేర్పడ(గను 13. 


ఈ జగ మంతయు నీ మూడు గుణముల ప్రభావమున మోహము చెందు చున్నది. 
ఈ గుణముల కతీతుండ నవ్యయుండను నన్ను మోహ పరవశత్వమున నీ జగ 
త్తెటు(గ కున్నది. 


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా । 
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥ 


దైవతమ్మును ద్రగుణ యుతంపు నాదు 
మాయ దాంట శక్యము కాదు మనుజులకును 
నన్న శర ణందు రెవ్వరు పన్నుగ నిక 14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


112 


వార యీ మాయం దరియించు వారు పార్ధ 


మనుష్యుల కెవ్వరికిం ద్రిగుణాత్మక మైన నా మాయను దా(ట శక్యము కాదు. భక్తితో 


నెవ్వరు నన్ను శరణు వేండుదురో వారు నా మాయను దరింతురు. 


న మాం దుష్కృతినో మూఢా: ప్రపద్యన్తే నరాధమాః । 
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ॥ 


మాయం జిక్కిన జ్ఞానులు మనుజులం ద 

ధములు దుష్టులు మూఢులు దనుజ భావ 

మంది నట్టి వా రెల్లరు బొంద నల్ల 

రెన్న(డును నాదు శరణమ్ము నించు కైన 19. 


మాయచే నపహరింపబడిన జ్ఞానము కలవారు దుష్టులు, మూఢులు రాక్షస భావము 
నంది నన్ను శరణు వొంద నొల్లరు. 


చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోఒర్జున | 
ఆరో జిజ్ఞాసురర్లార్లీ జానీ చ భరతర్షభ ॥ 
యు Gs క న a 


నాల్లు విధముల సుకృతులు నన్‌ భజింతు 

రర్జున తెలియం గోరు వా రార్తు లర్ధ 

కాము లింక జ్ఞానులును బ్రాకటముగ మను 

జోత్తములు భరతర్షభ యుచిత రీతి 16. 


అర్జున నాల్లు విధము లైన జనులు నన్ను భజింతురు. నన్ను దెలియ? గోరు వారు, 
భాధ లందు. జిక్కిన వారు, విత్తమును గోరు వారు మజియు జ్ఞానులు. వీరు 


సుకృతులు. 


తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే । 


ప్రియో హి జ్ఞానినోఒత్యర్థమహం స చ మమ ప్రియః ॥ 


వారి యందు సతత యోగి పరము డగును 17. 


తే.గీ. 


తే.గీ. 


113 


జ్ఞాని యేకాంత భక్తుడు జ్ఞాని కెపుడు 
నే నతిప్రియుండ నగుదుం దాను గరము( 
బ్రియుండు నగు నాకు నరయంగ వింత కాదు 


వారిలో జ్ఞాని నిత్యము యోగ మందున్న వాడు, యేకాంతముగా స్మరించు భక్తుడు 


శ్రేష్టుడు. ఆ జ్ఞానికి నే నెప్పుడు నిష్టుండను. నాకు నతడు ప్రియుండు. 


ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్‌ | 
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్‌ ॥ 


వీర లంద జుదారులు వీరి లోన 

జ్ఞానియును నేను నొక్క టనంగం దలంతు 

నేన యాత్మ గూడి సతము దాను బొందు 

నన్ను నుత్తమంపు గతిని సన్నుతముగ 18. 


వీ రందటు కూడ నుదారులే. వారిలో జ్ఞానియు నేను నొక్కటిగా భావింతును. అతండు 
నిత్యము మనస్సులో నన్నుంచి యుత్తమ మైన గతిని బొందును. 


బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే । 
ర | 


వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ 


పెక్కు జన్మల చివరను బేర్మి వాసు 
దేవుండే సర్వమని నన్ను దెలిసి యుపచ 
రించు జ్ఞాని యటి మహాత్ము( డెంచ దుర 
ఇ ల ౧ 
భమ్ము సుమ్ము మనుజు లందు వసుధ నెల్ల 19. 


పెక్కు జన్మముల పిదప వాసుదేవుండే యన్నియు నని యించి సేవించును జ్ఞాని. 
అట్టి మహాత్ము(డు మనుష్యు లందు దుర్లభుండు. 


కామై స్తెస్తె ర్హతజ్ఞానాః ప్రపద్యన్తేఒన్య దేవతాః | 
—_ త్‌ csp రో 
తం తం నియమ మాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


114 


వివిధ కామము లరయ వివేక హీను 

లనుగుణ మగు నియమముల+ దనరి వారి 

వారి వగు స్వభావములచే( దోరముగ ని 

యతు లయి తమిని భజియింతు రన్య సురుల 20. 


తమయొక్క కోరికలను బొందుటకు వివేక హీనులు తమ కనుగుణ మైన 
నియమములను బాటించుచు వారి స్వభావముల ననుసరించి యితర దేవతలను 


బూజింతురు. 


యో యో యాం యాం తనుం భక్త శ్రద్దయార్చితుమిచ్చతి । 
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్‌ ॥ 


సురల నెవం డెవం డేయే పదురగు రూప 

ముల భజింపంగం గోరు నచలపు శ్రద్ధ 

వాని వాని కిడుదు నేన వాని దేవు 

నందు నట్టిదౌ శ్రద్ధను డెంద మలర 21. 


దేవతల నెవ రెవ రేయే విధము లగు రూపముల మిక్కిలి శ్రద్ధతో భజింతురో వారి 


వారి కాయా దేవతల యందు నట్టి శ్రద్ధను నేనే కలుగ జేయుచున్నాను. 


స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే । 
లభతే చ తతః కామాన్మయైవ విహితాని తాన్‌ ॥ 


వాడు నట్టి శ్రద్ధ వహించి వేడు బూజ 

చేసి యా దేవునకు నంత వాసిగ నర 

య గలం డా కోర్కులను నాదు నాజ్ఞ వడసి 

యీయ నా దేవతయ వాని కెలమి మీ 22. 


అట్టి శ్రద్ధతోం బూజ చేసి వాండు తన కోర్కిలను వేండుకొనును. అంత నా యాజ్ఞ బడసి 
యా దేవత యీాయంగా నతడు కోర్కిలను బడయం గలండు. 


అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్‌ | 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దేవాన్దేవయజో యాన్తి మద్భక్తాయాన్తి మామపి ॥ 


దేవతల యజించెడి వారు దేవతలను 
జేరెదరు మంద బుద్దులు వారి ఫలము 
తలప నంత వంత మగు సతతము నన్ను 


దల్చు భక్తులు నన్న పొంద గల రెలమి 23. 


దేవతలను బూజించెడు వారు దేవతలను జేర గలరు. మంద మతులు వారి 


ఫలములు మితము గలవి. నన్ను సేవించు భక్తులు నన్ను జేరం గలరు. 


అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్దయః । 
క్తం వ్యక్త వ్‌ ద్ధ 
పరం భావమజానన్తోమమావ్యయమనుత్తమమ్‌ ॥ 


నాశ మన లేక తనరెడు నాదు భావ 
ముత్తమమ్ము నెఖుగక యత్యుత్తమమ్ము 
దాని నవివేకు లనుకొండ్రు మానసమున 


నన్ను నవ్యక్తు నాపన్ననరుండ నంచు 24. 


నా యుత్తమ మైనది యవినాశమైనదియు నైన స్వభావమును దెలియక 
యవివేకులు నన్ను నక్షయుని నాపన్నునిగా సామాన్య నరునిగా దలంతురు. 


నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః । 
మూడో=యం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్‌ ॥ 


గోచరింప నందజికినిం గూడి యోగ 
మాయ చేత నేను వివకమే యనంగ 
నెటు(గ నట్టి యీ లోకము మి యెజుంగ 


దు నను నజుని నవ్యయునిగ మనము నందు 25. 


యోగ మాయచే నే నందజికిం గన్పింపను. వివేక మెటు(గని యీ లోకము నన్ను 
పుట్టుకయే లేని వాని నవ్యయుని మనస్సులో నెజు6గం జాలదు. 


115 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున । 
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ॥ 


కడచినవి కలవియును రాగలవియు నగు 
భూతముల నన్ని యింపుగ భూతలమున 
నెజు(గు వాండ నర్జున నేను మటి మదిని నె 


అబుంగండొ క్కండు గూడ చక్కంగ నన్ను 26. 


అర్జున నేను పూర్వమున్నవి, యిప్పు డున్నవియు మజియు నింక మీదట నుండు 
భూతముల నెల్ల నెబుగుదును. కాని నన్ను జక్కంగ నెవ్వరు నెటుంగరు. 


ఇచ్చాద్వేషసముట్ణేన ద్వన్ద్వమోహేన భారత । 
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ॥ 


ఇష్టము ననిష్టముల జనియించి నట్టి 
ద్వంద్వ భావముల వలన భవము నందు 
మోహమును సర్వ జీవులు పొందు చున్న 


విల బరంతప భారత తెలియు మిట్లు 2/7. 


ఇష్టానిష్టములం బుట్టిన సుఖ దుఃఖాది ద్వంద్వ భావముల వలన సకల ప్రాణులు 


మోహము చెందు చున్న వని యరక్షున యెబజుంగుము. 


యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్‌ । 
తే ద్వన్వ మోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః ॥ 


పుణ్య కృతుల నెవరి పాపము లవి తొలగి 
పోవు వారెల్ల ద్వివిధంపు మోహములను 
బాసి నను భజింతురు దృఢవ్రతులునై య 


నిశము సదృక్తి మన మందు నెగడ నింక 28. 


పుణ్య కార్యములు సేయ నెవరి పాపములు నాశన మౌనో వారు మోహమును బాసి 
దృఢ చిత్తమున నన్ను నిత్యము భక్తితో భజింతురు. 


116 


117 


జరామరణమోకాయ మామాశ్రిత్య యతన్తి యే । 
తే బ్రహ్మ తద్విదుః కృత్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్‌ ॥ 


తే.గీ. చావు పుట్టుక లింపుగ బోవంగోరి 
యాశ్రయించి నన్ను బ్రయత్న మలరి చేసి 
వారు తెలిసి కొందురు పరబ్రహ్మమును ప 
రమపు టాత్మ సర్వమ్ము( గర్మము సకలము 29. 


చావు పుట్టుకల నుండి విముక్తిని గోరు వారు ప్రయత్నముతో నన్ను నాశ్రయించి పర 


బ్రహ్మమును బరమంపు టాత్మను సకల కర్మములను దెలిసికొందురు. 


సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః । 
ప్రయాణకాలేఒపి చ మాం తే విదుర్యుక్తచేతసః ॥ 


తే.గీ. ఎవ రెజుంగుదు రింపుగ నన్ను నిట్లు కలసి 
యుందు నధిభూత మధిదైవ ముత్త మాధి 
యజ్ఞములం గూడి యని వార లడర యుక్త 
మనసు నన్నెటు(గ గలరు మరణపు దటి 30. 


అధి భూతము, నధి దైవము, నధియజ్ఞములతో గలసి యుందు నని నన్నెవ 
రెజుంగుదురో వారు మరణంపు సమయమున యోగముతోం గూడిన మనస్సుతో 


నన్ను తెలియ గలరు. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు జ్ఞాన విజ్ఞాన యోగమను నాజునొకటవ యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


118 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయ మెనిమిది - అక్షరపరబ్రహ్మ యోగము 


అర్జున ఉవాచ | 
కిం తద్‌ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ | 
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ॥ 


అర్జునుని పలుకులు: 

బ్రహ్మ మన నేది పనియును బరమ పురుష 

యయ్య దౌను యధ్యాత్మము నెట్టి దాను 

దేని నధిభూత మందురు దేనిని నధి 

దైవ మంచు వచింతురు తధ్యముగను 1. 


కృష్ణా బ్రహ్మ మన నెయ్యది, కర్మమన నెయ్యది, యధ్యాత్మము, నధిభూతము, నధి 
దైవము లయ్యవి? 


అధియజ్ఞః కథం కోజఒత్ర దేహేఒస్మిన్మధుసూదన । 
ప్రయాణకాలే చ కథం జ్లయో౭సి నియతాత్మభి; I 


ఇత్తనువు నందు నధియజ్ఞుం డెవ్వండు మధు 

సూదన నియమితపు మానసుండు తనదు 

మరణ సమయమం దత డెట్లు మదిని నిన్ను 

దెలియ నేర్చును సమ్మతి దెల్లముగను 2. 


మధుసూదనా యీ శరీరమున నధియజ్ఞు డెవ్వండు? నియంత్రించిన మనస్సు 
గలవాండు నిన్ను దన మరణసమయ మందు నెట్లు నెబు(గ గలడు? 


శ్రీభగవానువాచ । 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


119 


అక్షరం బ్రహ్మ పరమం స్వభావో౭ధ్యాత్మముచ్యతే । 
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ॥ 
a ౧ sa 


శ్రీభగవానుని పలుకులు: 

పరమము లయము లేనిది బ్రహ్మ మగును 

గన స్వభావమ యధ్యాత్మ మనం బడు నిట 

భూత భవము విసర్గయు+ బుడమి నందు! 

గల్లుటయ నుడువం బడును గర్మ మనంగ 3. 


పరమ మగు నదియు, నాశము లేనిది బ్రహ్మ మనం బడును. స్వభావ మధ్యాత్మ 
మన(బడును (జీవాత్మ). భూతములు పుట్టుటయు లయమగుటయు+ గర్మ మనః 
బడును. 


అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్‌ । 
అధియజ్ఞోఒ౭హమేవాత్ర దేహే దేహభృతాం వర ॥ 


పురుషు డధిదైవ మధిభూతము క్షయ భావ 

మున్నది యగును దేహము లూను వారి 

యందు నధికు(డ యధియజ్ఞు, డనంగ నేన 

దేహ మందుండు వాండన స్టెరముగాను 4. 


పురుషు (దేహి) డధి దైవము. లయ మగు భావ మున్న పదార్థము (దేహము) 
యధిభూతము. దేహము ధరించు వారిలో యధికుండే యధియజ్ఞుం డనంగ నేనే. 
మేనులో స్థిరముగా నుండు వాడను. 


అన్తకాలే చ మామేవ స్మరన్ముక్తా కలేవరమ్‌ । 
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ॥ 


నన్న స్మరియించుచు నవసాన సమయమ్ము 

నందు నెవ్వడు వీండి కాయమ్ము. జనును 

వాడు వొందును నాదు భావమ్ము లేదు 

సందియం బించు కైనను నిందు దలశు 5, 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


120 


మరణ సమయమున నన్ను దలంచుచు నెవడు శరీరమును వీండునో వాడు 


నిస్సంశయముగ నా స్వరూపమును బొందును. 


యం యం వాపి స్మరన్బావం త్యజత్యన్తే కలేవరమ్‌ । 
తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః ॥ 


గిట్టెడు తటీ మదిని నెవం డెట్టి యెట్టి 

భావముల దల్సి కౌంతేయ పాయు మేను 

వా డవశ్య మా రూపమ్మ పడయు సతము 

తలపు లందట్టి భావము తలచు చుండ 6. 


అర్జునా యవసాన సమయమున మనస్సులో నే యే భావముల నూహించి దేహము 
వీడునో ఆయా రూపములతోనే మరల పుట్టును. 


తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ । 
మయ్యర్పితమనోబుద్దిర్మామేవైష్యస్యసంశయః ॥ 


కాన సర్వ వేళల నన్ను గరము తల్చు 

చుండి చేయుము యుద్ధము నుద్యమించి 

బుద్ధి నర్పింప నాకీవు శుద్ధ హృదినిం 

జేరుదువు నన్ను నిశ్శంక గౌరవముగ 7. 


కావున నర్జున యన్ని వేళల నన్ను స్మరించుచు యుద్ధమును జేయుము. నీ 
బుద్ధిని శుద్ధ మైన హృదయమును నా కర్పించిన నన్ను శంక లేక చేరుదువు. 


అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా । 
పరమం పురుషం దివ్యం యాతి పార్ధానుచిన్తయన్‌ ॥ 


కూడ నభ్యాస యోగము చూడ కుండ 
నన్య మెయ్యది చిత్తమ్ము నందు. బరమ 
పురుషు దివ్యుం జింతింప(గ ముదము మీటి 8. 


తే.గీ. 


తే.గీ. 


121 
బార్థ యప్పురుషుని, బొందు భవ్యముగను 


అర్జునా యభ్యాస మను యోగమును గూడి మనస్సునందు నితరము లేవియు( 
జూడ కుండ దివ్యుం డైన పరమ పురుషునే చింతింపంగ నతం డా పురుషుని 
బొందును. 


కవిం పురాణ మనుశాసితార మణో రణీయాంస మనుస్మరేద్యః । 
సర్వస్య ధాతార మచిన్త్య రూప మాదిత్య వర్ణం తమసః పరస్తాత్‌ ॥ 


చీకటి కితరు సూర్య రుచిని వెలుంగు 

వానిని ననూహ్య రూపు సర్వ జన రక్ష 

క వరు నణువు కన్నను సూక్ష్ము గవిని నతి పు 

రాణుని నియంత నెవ్వడు రక్తి దల్చు 9. 


చీకటికి నితరమైన వాని, సూర్యుని వలె వెల్లు వాని, నూహింప శక్యము కాని వాని 
నందజిని రక్షించు వాని నణువు కన్నను జిన్న యైన వాని నతి పురాతనుని 
నెవ్వండు రక్తితోం దల్చునో 


ప్రయాణకాలే మనసాఒచలేన 


భక్త్యా యుక్తోయోగబలేన చైవ । 
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌ 


స తం పరం పురుషముపైతి దివ్యమ్‌ ॥ 


వాండు పురుషోత్తముని దివ్యు, బడయు నింక 

యోగ బలమున సద్భక్తి యుక్తముగను 

భృకుటి నడుమ ప్రాణము నుంచి వెలయ స్థిరపు 

మదిని జక్క(గ స్మరియింప మరణ వేళ 10. 


యోగ బలమున భక్తితో నంత్య కాలమున భృకుటి మధ్య ప్రాణములను స్థిరముగా 
నిల్పి నిశ్చల మైన మనస్సుతో బురుషోత్తముని స్మరించునో వాం డా పురుషోత్తమునే 
చేరును. 


యదక్షరం వేదవిదో వదన్తి 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


విశన్తి యద్యతయో వీతరాగాః । 
యదిచ్చన్తోబ్రహ్మచర్యం చరన్తి 


తత్తే పదం సజ్ఞహేణ ప్రవక్ష్యే ॥ 


అక్షరం బని యుద్దాని నందురు శ్రుతి 
వేదులు యతు లెద్దానిని విడిచి రతిని 
జేరు చుందురు దేని నాశింత్రు బ్రహ్మ 
చర్యు లా పద ముడివెద సంగ్రహముగ 


వేద విదులు దేని నవినాశ మందురో, యతులు దేనిని. దగులమును వీడి చేరుదురో, 


బ్రహ్మచర్యులు దేని నాశ్రయింతురో యా పదమును దెలిపెద సంగ్రహముగ వినుము. 


సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ । 
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్‌ ॥ 
మదిని నిల్పి చక్కంగను హృదయ మంద 
ద్వారముల నెల్ల నియమించి ప్రాణము శిర 
మందు నుంచి యోగాభ్యాస మందు నిలిచి 

తాను సుస్థిరముగ సంతతమ్ము నుండి 


మనస్సును హృదయము నందు నిల్పి యింద్రియ ద్వారముల నన్నింటిని 
నియంత్రించి శిరస్సు నందు. బ్రాణము నుంచి యోగము నందు నిల్చి స్థిరముగ 


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహర న్మామనుస్మరన్‌ । 
యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్‌ ॥ 


ఓమ్మనెడు న క్క యక్షర ముచ్చరించి 

బ్రహ్మ మది నన్ను స్మరియించి పయన మగునె 
వండు విడిచి దేహము వాండు పరమ మైన 
యట్టి గతిని. బడయు సందియమ్ము లేదు 


ఓ మ్మను బ్రహ్మము నేకాక్షరము నుచ్చరించి నన్ను స్మరించుచు దేహమును వీడి 


122 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


123 


యెవండు పయనించునో వాండు పరమ మైనట్టి గతిని బొందును. 


అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః । 
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ॥ 


అనితరంపు మనసున నన్ననవరతము 
ప్రతి దినమ్ము స్మరించు నెవండు పార 
థి 
నిత్య యుక్త యోగికి నతనికి నతి సుల 
భుండ నగుదు నే నింక ప్రస్సుటముగ( దమి 14. 


పార్దా యెవ్వ( డన్యము నందు లేని మనస్సున నెల్లప్పుడు నన్ను 
స్మరించుచుండున్‌ో, నిత్యము యోగము నందుండునో యట్టి వానికి నేను 
సులభముగా లభింతును. 


మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్‌ । 


నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ॥ 


గొప్ప ముక్తి నరసి నట్టి గొప్ప చిత్తు 

లింక వెతలకు నెలవునై యెంచ మణి య 

శాశ్వతపు( బునర్జన్మము విశ్వ మందు 

నొంద కుండ నుందురు నన్ను బొంది నంత 15. 


ముక్తిని బొందిన మహాత్ము లింక బాధలకు నిలయము లైన యశాశ్వతము లైన 
పునరన్మములను బందరు. 


ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఒర్జున । 
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే ॥ 


బ్రహ్మ లోకము వటి కున్న వర జగమ్ము 

లన్ని యిచ్చు. దిరిగి జన్మ మర్దున మలి 

నన్ను బొందినం గౌంతేయ నరున కింక 

గలుగ దీ పునర్ణన్మము కరము ప్రీతి 16. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


బ్రహ్మ లోకము మొదలగు నన్ని లోకములు తిరిగి పునర్ణనముల నొసగును. అర్జున 


నన్ను బొందిన వారికి పునర్జన్మ ముండదు. 


సహస్ర యుగ పర్యన్త మహ ర్యదృహ్మణో విదుః | 


q 
(ఆ 
(9) 
3 
ల్‌ 
లే 
@y 
లే 
0 
Gh 


౭హోరాత్రవిదో జనాః ॥ 


రాత్రి పగల నిడివుల నరసిన జనులు 
బ్రహ్మకు సహస్ర యుగములు పగ లగు నని 
యట్ల వేయి యుగమ్ములు నగును రాత్రి 
యంచు నెజుంగుదురు మదిని నంచితముగ 


రేయింబవళుల పరిమాణ మెటిీ(గిన వారు బ్రహ్మకు వేయి మహాయుగము లొక పగ 
లనియు, నట్టే వేయి మహాయుగము లొక రాత్రి యగు ననియు నెటు(గుదురు. 


అవ్యక్తా ద్వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే | 


రాత్ర్యాగమే ప్రలీయన్తే తతైవావ్యక్తసంజ్ఞకే ॥ 
వచ్చిన బగ లవ్యక్తపు భావ మందు 
నుండి వ్యక్తంపు రూపము లుద్భవిల్లు 
బరంగ రాత్రి లీన మగును దిరిగి యట్టి 
వ్యక్త రహిత రూపమున నవారితముగ 


ఆ బ్రహ్మకు బగ లయిన వ్యక్తము కాని భావము నుండి వ్యక్తము లగు జీవులు 


పుట్టును. రాత్రి యైన నవి యన్నియు! దిరిగి యవ్యక్తపు రూప మందు లీన మగును. 


భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే । 
రాత్ర్యాగమే౭వశః పార్ధ ప్రభవత్యహరాగమే ॥ 

జీవ సంచయ మవశమై చేరి కరగు 

మటల మటల నిక నిశాగమమున( బార్ధ 

యంత దిన మది ప్రారంభ మైన నింక 


124 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


బుట్టు చుండును జక్కగం బుడమి లోన 


అవశమై జీవ రాశి పగటి కాలమును పుట్టును మటణియు రాత్రి యందు లయ మగు 


చుండును. మటల మటల యీ చావు పుట్టుకలు జరుగుచుండును. 


పరస్తస్మాత్తు భావోఒన్యోఒవ్యక్తోఒవ్యక్తాత్సనాతనః । 
యఃస సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి I 


సర్వ భూతము లంత నాశమ్మయినను 
నితర మవ్యక్తమునకును నతి పురాత 
నమును బరమ మవ్యక్తమై యమరు నట్టి 
భావ మది నాశనమ్మును బడయ దెపుడు 


భూతము లన్నియు నాశన మైన నవ్యక్తమైన దాని కితర మైనదియి, నుత్తమ 
మైనదియు నతి పురాతన మైనదియు, వ్యక్తము కానిదియు, నైన భావము 


నాశనము కాదు. 


అవ్యక్తోఒక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్‌ । 
యం ప్రాప్య న నివర్తన్తే తద్దామ పరమం మమ ॥ 


అక్షరుండు నవ్యక్తుండు ననగ దనరు 

వాని బరమంపు గతి యంద్రు దేని, బడయ 
దిరిగి రాకుండుదురొ మటి దివ్య మైన 
యట్టి నాధామ ముత్తమ మయిన దెల్ల 


అక్షరుండు, నవ్యక్తుం డనంగ జెప్పు నట్టి పరమాత్ముని యొక్క గతిగ జెప్పు చుందురో 


దేనిని, బొందిన మటి తిరిగి రారో యట్టి నా ధామ ముత్తమ మైనది. 


పురుషః స పరః పార్ధ భక్త్యా లభ్యస్త్వనన్యయా । 
యనస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్‌ ॥ 


ఎవని లోపల నుండునో యెల్ల భూత 


20. 


21. 


22. 


125 


తే.గీ. 


తే.గీ. 


126 


జాల మెవనిచే వ్యాప్త మీ జగము సర్వ 
మట్టి పరమంపు( బురుషుం డనన్య భక్తి 
వలన మాత్రమ పార్ధ లభ్య మగును జుమి 


అర్జునా యెవ్వని లోపల భూతము లన్నియు నుండునో యెవ్వనిచే నీ జగత్తు వ్యాప్త 
మయ్యెనో యట్టి పరమ పురుషుం డనన్య భక్తి వలన మాత్రమే లబ్దు( డగును. 


యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః | 
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ॥ 


అంత్య యానమ్ము నెక్కాల మందు సేయ 

యోగి వరు లింక జన్మంబు నొందరు మటి 

పొందుదురు జన్మ తిరిగి యప్పొద్దుః జెప్పు 

చుంటిని భరతర్షభ విను చోద్య మలర 23. 


ఏ కాలమందు మరణించిన యోగులు తిరిగి పుట్టరో, యే కాల మందు బోయిన 
బునర్జన్మ మొందుదురో యట్టి కాలమును జెప్పెద నర్జునా వినుము. 


అగ్నిర్టో ్యతిరహః శుక్షః షణ్మాసా ఉత్తరాయణమ్‌ । 


తత్ర ప్రయాతా గచ్చన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ॥ 


బ్రహ్మ మెటింగిన జనులెల్ల, బయన మగుచు 

నగ్ని కాంతి దివసమందు నలర శుక్ల 

పక్ష ముత్తరాయణ మది పరగు నాటు 

నెలలు బ్రహ్మము నింకం బొందం గలరు వారు 24. 


బ్రహ్మ జ్ఞాన మున్న జను లగ్ని, తేజము (ఈ మార్గమున) పగలు శుక్లపక్షము 


నాటుమాసము లుండు నుత్తరాయణమున బోయిన బ్రహ్మ పదము బొందుదురు. 


ధూమో రాత్రిస్తథా కృష్ణు షణ్మాసా దక్షిణాయనమ్‌ । 
తత్ర చాన్నమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధూమ గతి రాత్రి యోగులు తొలంక కృష్ణ 
పక్ష మాటు మాసమ్ములు పరంగు దక్షి 
ణాయనమ్మలరం బయన మయి చంద్ర 


కాంతి. బేరియు.. దిరిగి రాం గలరు వారు 25. 


ధూమ గతి రాత్రి, కృష్ణ పక్షము నాటు మాసము లుము లుండు దక్షిణాయనమున 
యోగులు పోయిన జంద్ర కాంతి పదము సేరి తిరిగి జన్మము లొందుదురు. 


శుక్ల కృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే । 
గ ణ 
ఏకయా యాత్యనావృత్తి మన్య యావర్తతే పునః ॥ 


శుక్ల కృష్ణ గతులు రెండు. బొ ప్పడును స 
తమ్ము శాశ్వతము లనుచు దలశు బడును 
జన్మ ముండదు నొక్కటం జక్క. గాను 


మరలి వత్తు రన్యమ్మునం దిరిగి తిరిగి 26. 


శుక్ల గతి కృష్ణ గతు లని రెండు విధములు జగతికి శాశ్వతము లని తలప బడును. 
మొదటి గతిం జనిన తిరిగి పుట్టరు. రండవ గతి నరిగిన తిరిగి పుట్టుదురు. 


నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన । 
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తోభవార్డున ॥ 


తెలియ నీ మార్గములు రెండు దెల్లముగను 
మోహ మొందఈ. డే యోగియుం బుడమి' బార 
కాన యోగ యుక్తుండవు కమ్ము సర్వ 


కాలముల యందు నర్జున మేలు గాను 27. 


ఈ రెండు మార్గముల నెటి(గిన యోగు లెవ్వరు మోహ మందరు. కావున పార్థా యోగ 


యుక్తుడంవు కమ్ము. 


వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ 


దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్‌ | 


127 


128 


అత్యేతి తత్సర్వమిదం విదిత్వా 
యోగీ పరం స్థాన ముపైతి చాద్యమ్‌ ॥ 


తే.గీ. దీని నెటింగి యోగి వరుండు తెల్లముగను 
వేదముల యజ్ఞముల యందు విదిత మెట్టి 
పుణ్య ఫలము తపో దానములను దాని 
మీటి యాద్యోత్తమ పదము మీటి పొందు 28. 


దీని నెజింగిన యోగి పుంగవుండు వేదాధ్యయనము, యజ్ఞములు, దానములు, 
తపముల వలన కలుగు ఫలములను మించి నట్టి మొదటిదియు నుత్తమ మైన 
పదమును బొందును. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు నక్షరపరబ్రహ్మ యోగమను నెనిమిదవ యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము తొమ్మిది జూ రాజవిద్యా రాజగుహ్య యోగము 


శ్రీభగవానువాచ | 
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్యామ్యనసూయవే । 


జ్ఞానం విజానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసేఒశుభాత్‌ ॥ 
(నే వసే శ 


శ్రీభగవానుని పలుకులు: 

అతి రహస్య మియ్యది యసూయ యన లేని 
నీకుం జెప్పెద దేని వినిన నశుభము 

లెల్ల నిక వీయం గల వట్టి యింపొసంగెడి 


జ్ఞానము సమగ్రముగను విజ్ఞాన యుతము 1. 


అర్జునా రహస్య మైన దీనిని నసూయ నెజుంగని నీకు చెప్పెదను దేనిని వినిన 
నశుభము లన్నియు తొలంగునో యట్టి జ్ఞానమును విజ్ఞాన సహితముగ. 


రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్‌ । 
ప్రత్యకావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్‌ I 


విద్య లందుత్తమమ్మును వెలయు నతి ర 
హస్యమై రహస్యమ్ముల నతి పవిత్ర 
ముత్తమము ధర్మ్య మవ్యయ మురుతరముగ 


ననుభవ విదితము సులభ మగును జేయ 2. 


ఇది విద్యలం దుత్తమ మైనది, రహస్యములం దెల్ల గొ ప్పరహస్యము, పవిత్రము, 
శ్రేష్టము, ధర్మయుతము, అవినాశము ననుభవముచే( దెలియ+ దగినది, చేయుటకు 


సులభ మైనదియును. 


129 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప । 

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్మని I 

శ్రద్ధ లేని పురుషులు దర్మ్శమ్ము నందు 

మది బరంతప చేరక పదిలముగ న 

ను మజి మృత్యు సంసార మార్గమునె యనుస 
రించి మరలి వచ్చుట యది యెంచ నిజము 


మనస్సులో ధర్మ మందు శ్రద్ధలేని మనుష్యులు నన్ను జేరక మృత్యువుతో గూడు 
కొనిన సంసార మార్గము ననుసరించుచు మటిల మజల పుట్టుదురు. 


మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా । 


మత్సాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥ 
థె 


ఈ జగం బంత నా చేత నింద్రియమ్ము 

లకు నగోచర మూర్తి వలనన వ్యాప్త 

మయ్యిం గలవు నా యందును నఖిల భూత 
ము లరయఃంగ లేను నే నట్టి భూత రాశి 


ఇంద్రియములకు గోచరము కాని నా చేతనె యీ జగ మంతయు వ్యాపింపం బడి 


యున్నది. నా లో సమస్త జీవరాసు లున్నవి. కాని వాస్తవముగ నేను వానిలో లేను. 


న చ మత్సాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్‌ । 
యి 
భూతభృన్న చ భూతస్టో మమాత్మా భూతభావనః ॥ 


కనుము నాదు దైవత యోగము నిట లేవు 
భూతము లవి నా యందును భూత ధారి 
భూత భావపు నా యాత్మ భూత చయము 
నందు నిశ్శంక లే దరయంగ నెందు 


ఈశ్వర సంబంధ మైన నా యోగమును గనుము. భూతములు నా లోన లేవు. 
భూతములను ధరించు వా(డను, రక్షించు వాడను నే నైనను నిజమునకు నా 


130 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యాత్మ భూతము లందు లేదు. 


యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్‌ । 
తథా సర్వాణి భూతాని మత్సానీత్యుపధారయ I 
(a) 


ఎల్ల వ్యాపించు ఘన వాయు వల్ల నింగి 
నిత్య మే రీతి నుండును సత్యముగను 
దలథు మట్టి విధమ్మునం గలవు పార్ట 
సకల జీవులు నాయంద సంతతమ్ము 


సర్వ వ్యాప్త మైన గాలి (ఆకాశము లోనే పుట్టి) యే విధముగా నిత్య ముండునో 
యట్టి విధమున జీవు లన్నియు (నా వలన బుట్టినవే) నాలో నున్న వని 
గ్రహింపుము. 


సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్‌ । 
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్‌ ॥ 


నాదు మాయను జేరును నలిన జాహ 

ము ముగియంగ భూతము లన్నియు మటల బ్రళ 
యాంతమున సృజింతును వాని నన్నిటి నింక 
నేను గౌంతేయ మణి యనుమాన మేల 


అర్జునా బ్రహ్మకు పగలు పూర్తి యయిన పిదప భూతము లన్నియు నా మాయను 


జేరును. తిరిగి ప్రళయ మంత మైన పిదప వానిని సృజించెదను. 


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః । 
భూతగ్రామమిమం కృత్నమవశం ప్రకృతేర్వశాత్‌ ॥ 


నేన నాదైన ప్రకృతిని, బూని యవశ 
భూత జాలము నెల్లను బుడమి యందు. 
దిరిగి తిరిగి పుట్టింతు నడరగ వాని 
వాని ప్రకృతి వశమ్మటం బాటవముగ 


131 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నా ప్రకృతి నవలంబించి యవశ మైన యీ జీవ జాలమును వాని వాని స్వభావముల 


ననుసరించి మజల మటల బుట్టింతును. 


నచమాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనజ్ఞాయ | 
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ॥ 


అప్పనుల రక్తి లేకయు నతి తటస్థ 

ముగ స్థితుండ నయిన నాకు దగెడు నట్టి 
కర్మము లవి ధనంజయ కట్ట లేవు 
నన్ను నెవ్విధి నైనను నెన్నండేని 


అర్జున యా పనులు రక్తి లేక తటస్థముగా నున్న నన్ను బంధింప లేవు. 


మయాధ్యక్షేణ ప్రకృతి: సూయతే సచరాచరమ్‌ । 
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ॥ 


నా యెజుకన నా చేతన యీ యభఖిల చ 
రాచరమ్ముల. బ్రకృతి రయమ్ముగం గను 
చున్నది తనరి కౌంతేయ మిన్నగ భ్రమి 
యించు చున్నది జగమెల్ల నిక్కతనను 


ఈ చరా చర ప్రాణులను బ్రకృతి నా ప్రాభవముననే కను చున్నది. ఈ కారణముననే 


జగత్తు తిరుగు చున్నది. 


అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్‌ । 
పరం భావమజానన్తోమమ భూతమహేశ్వరమ్‌ ॥ 


ఉత్తమ మయిన నాభావ ముర్వి భూత 
ములకు విభుండ నయిన నన్ను లలిత మాను 
షంపు రూపుని నెజు6గని జగతి నున్న 


132 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


133 


మూఢు లొనరింతు రవమానము నిట నాకు 


నా పరమతత్త్వము నెజుంగని వారు, మానుష రూపమును ధరించిన నన్ను సకల 


భూతములకు. బ్రభువు నైన నన్నెజుంగని వారున న్నవమానింతురు. 


మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః । 


రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ॥ 


వ్యర్థ కర్ములు నజులు వ్యర్ధ కాము 

థి వ థి 

లు విగతజ్ఞానులు మటేీ తెలివి యొకింత 

లేమి యసుర రాక్షస భావమే మనమున 

బర6గ నాశ్రయించుచు నున్న వారు దాని 12. 


అజ్ఞానులు, వ్యర్థమైన యాశలు కర్మములు గలవారు మోహముచేత రాక్షస భావము 
మనస్సులో మెదలు చుండ దానినే యాశ్రయించుచున్నారు. 


మహాత్మానస్తుమాం పార్ట దైవీం ప్రకృతిమాశ్రితాః | 
భజన నన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్‌ ॥ 
య్య (మ 


ఆశ్రయించి యమర భావ మాత్మ యందు 

సుమహితాత్ము లవ్యయు+ జేతనముల కాది 

యైన నన్ను నెటింగి యేకాగ్ర చిత్త 

మున భజింతురు పార్ధ సముచితముగను 13: 


అర్జునా దైవ భావముతో మహాత్ము లైన వా రవ్యయుని(, జేతనముల కన్నింటికి 
నాద్యుండ నైన నన్ను నెటి+గి యేకాగ్ర చిత్తమున భజింతురు. 


సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః | 
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తాఉపాసతే ॥ 


సంతతమ్ము కీర్తించుచు' జల్పుచు దృఢ 
తరపు వ్రతములు తివిరి యనురతి నన్ను 14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


134 


భక్తిని నమస్కరించుచు. బరమ యోగి 
వరులు సేవించు చున్నా రవిరళముగను 


నిత్యము కీర్తించుచు, యత్నించుచు, దృఢ వ్రతములు సలుపుచుం బ్రీతితో భక్తితో 
నమస్కరించుచుః బరమ యోగులు నన్ను సేవించు చున్నారు. 


జ్ఞానయజ్జేన చాప్యన్యే యజన్తోమాముపాసతే । 
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్‌ ॥ 


మటీయు కొందటు నన్ను బ్రమదముగ నఖి 

లావనీ వీక్షణుని జ్ఞాన యజ్ఞ గమన 

మునను నేకత్వమున భిన్నముగను బహు వి 

ధముల( బూజించి సేవింత్రు విమల మతులు 15. 


మటీ కొందటు జ్ఞాన యమున నన్ను గొల్తురు. ఏకత్వముగ, వేటు వేటుగ, బహు 
cg 


విధముల సంతోషముతో బూజించి సేవించెదరు. 


అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్‌ । 
మన్తీ౭హమహమేవాజ్యమహమగ్ని రహం హుతమ్‌ ॥ 


నేన క్రతువును యజ్ఞము నేన పిండ 

మేన నేన మందును మంత్ర మేన యాజ్య 

మేన నేన యగ్ని హుతము నేన సర్వ 

మేన యై యుందు సంశయ మేల యిందు 16. 


క్రతువును నేనే, యజ్ఞమును నేనే, పిండమును, మందును, మంత్రమును, నెయ్యి, 
యగ్ని, హవిస్సు, సర్వమును నేనే. 


పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః । 


వేద్యం పవిత్రమోజ్కార బుక్సామ యజురేవ చ ॥ 


నేను దల్లిని తండ్రిని నెమ్మి ధాత 17. 


తే.గీ. 


తే.గీ. 


135 


ను మటేీ తాత నిజ్ఞగతికి విమల మరయ 
దగెడు నోంకారమును నేన తధ్యముగను 
బుగ్యజుస్సామములును సౌభాగ్యముగను 


నేనే యీ జగతికి దల్లి, తండ్రి తాతను. ధరించు వాడు, నోంకారము, బుగ్యజుసామ 
వేదములును నేనే. 


గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్‌ | 
ప్రభవ ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్‌ ॥ 


గతిని భర్తను బ్రభువును సతము సాక్షి 

యును నివాసము నాశ్రయమును సఖుండ, 

బుట్టుకకు వినాశమునకు మూరి స్థితికి 

గారకుండ నిధి నవ్యయ కారణమును 18. 


పరమ గతి, భర్త, రాజు, సాక్షి, యావాసము, నాశ్రయము, మిత్రుడు, నుత్పత్తి స్థితి 
లయములకు కారణము, నిధి, నశింపని మూలమును నేనే. 


తపామ్యహమహం వర్షం నిగృష్ణోమ్యుత్సృజామి చ । 
9 ణ 
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున Il 


తాప మిచ్చు వాడను వాన దగం గ్రహించి 

యిచ్చు వాడ జావక యుంటః జచ్చుటయును 

నేన సత్తు నసత్తును నేన యగుదు 

నర్జున సకలమ్ము జగతి నరసి చూడ 19. 


అర్జున తాపము నిచ్చువాండను నేనే. వానను గ్రహించి తిరిగి యిచ్చువాండను నేనే. 


చావు పుట్టుకలు నేనే. సత్తు నసత్తు, సకలమ్ములు నేనే. 


త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్జైరిష్టా స్వర్గతిం ప్రార్థ్ణయన్తే | 
ఆ శ టవ ఎగ థి 
తే పుణ్య మాసాద్య సురేన్ద లోక మశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్‌ ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


136 


మూడు విద్యల వారు స ముదము ద్రాగి 

సోమ మిష్టుల నను దన్ని సుర జగమ్ము( 

గోరి వీడి యఘమ్ములు సేరి పుణ్య 

దివ మనుభవింత్రు దివ్యంపు దివి సుఖములు 20. 


మూడు వేద విద్యలు నేర్చిన వారు సోమరసము త్రాగి యజ్ఞములు చేసి స్వర్గ ప్రాప్తినిం 
గోరుదురు. పాపములు తొలగ స్వర్గమును బొంది దివ్యములైన స్వర్గ సుఖము 


లనుభవింతురు 


తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం 
3 వ గ 

కీణే పుణ్యే మర్హ్యలోకం విశన్తి | 

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా 

గతాగతం కామకామా లభిస్తే ॥ 


అనుభవించి వే భోగము లంత దివినిం 

బుణ్యము నశింప నరలోకము వడయుదురు 

వారు కొని త్రయీధర్మము కోరు వారు 

కోరికలు రాకపోకల మూరు చుంద్రు 21. 


దివిలో భోగము లనుభవించి పుణ్యము క్షీణింపగనే తిరిగి భూలోకమున జనింతురు. 
ఈ మూడు వేదములను బాటించి కోరికలు కోరు వారు దివి భువి లోకములకు 
రాకపోకలు సలుపుచుందురు. 


అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే । 
తేషాం నిత్యాభియుక్తానాం యోగ క్షేమం వహామ్యహమ్‌ ॥ 


అన్య చింతలు దలశుక యనవరతము 

నన్ను స్మరియించి యెవ్వరు పన్నుగ మటి 

భక్తి సేవించెదరొ యట్టి ప్రజకు నిత్య 

యుక్తుల కరయుదు శుభము యోగ మేను 22s 


అన్య చింతలు లేక నన్ను నిత్యము భక్తితో స్మరించి సేవింతురో యట్టి యోగు లైన 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వారి యోగ క్షేమములను నేను చూచెదను. 


యే౭ప్యన్యదేవతా భక్తాయజన్తే శ్రద్ధయాన్వితాః | 
తేఒపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్‌ I 
భక్తియును శ్రద్దయు( దనర భక్తు లన్యు 
ల౮లమి( బూజింతు రన్యామరులను వారు 
గూడ కౌంతేయ గణియింపం గొల్చు వార 


గుదురు నన్ను నక్రమ రీతి. బదిలముగను 23. 


ఇతర దేవతలను భక్తి శ్రద్ధలతో నెవరు పూజింతురో వారు కూడ యన్య విధమున 
నన్ను బూజించిన వారే యగుదురు. 


అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురేవ చ । 
న తు మామభిజానన్తి తత్తేనాతశ్చ్యవన్తి తే ॥ 


భోక్త నేన సకల యజ్ఞములకు విభుండం 
గూడ నగుదును వానికి గురుతరముగ 


నాదు తత్త్వ మెటుంగరు నన్ను వారు 


కాన బతన మగుదురు జగతిని సతము 24. 


సకల యజ్ఞములకు భోక్తను బ్రభువును నేనే. నా తత్త్వము నేరక వారు పతన మౌదు 


రనశా జన్మలందు చిక్కుదురు. 


యాన్తి దేవవ్రతా దేవాన్పిత్తూన్యాన్తి పితృవ్రతాః | 
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినో౭ఒపి మామ్‌ ॥ 


అమరుల యజింప( బొందుదు రమరుల( దమిం 
బితరుల నెలమి బూజింప( బితృ వరులను 
భూత రాశి నర్చింప(గ భూతములను 


నన్ను గొలువ బొందుదు రిక నన్ను ధృతిని 25. 


137 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


138 


దేవతలను బూజించిన దేవతలను, పితరులను బూజించినం బితృదేవతలను, 
భూతముల నర్చించిన భూతములను, నన్ను గొ ల్పిన నన్ను బొందుదురు, 


పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి । 


తదహం భక్త పష తేమశ్నామి ప్రయతాత్మనః ॥ 
ఎవ్వ( డతి భక్తి నిచ్చును బువ్వు ఫలమొ 

పత్రమొ జలమొ యవ్వాని ప్రయత హృదయు 

భక్తి పూర్వ కార్పణమును బన్నుగ భుజి 

యింతు నిస్సంశయమ్ముగ సంతసమున 26. 


భక్తితో నెవ్వడు పుష్పమొ, ఫలమొ, జలమొ యిచ్చినను బవిత్ర హృదయముతో నేది 


యొసంినను జక్క స్వీకరింతును. 


యత్కరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్‌ । 
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్‌ ॥ 


చేయు దానిని దిను దాని. జేయు యజ్ఞ 

దాన తతులను గౌంతేయ తపము జపము 

లన్నియు నిరంతరమ్మును నడరి యవి మ 

దర్పణమ్ముగం జేయుము తలంచి నన్ను 27. 


అర్జున నన్ను స్మరించుచు( బనులను, దానములను, భుక్తములను, జపములను, 
తపములను, నా కర్పించి చేయుము. 


శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్దనైః | 
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తోమాముపైష్యసి ॥ 


ఇవ్విధము శుభాశుభముల నిచ్చు కర్మ 

బంధముల నుండి విడివడి పదిలముగను 

లలిత సన్న్యాస యోగము వెలయు చిత్త 

మున విముక్తుండవై నన్ను బొంద గలవు 28. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఈ విధముగాం జేసిన శుభాశుభముల నిచ్చు కర్మముల నుండి విముక్తుండ వౌదువు. 


అర్జున సన్యాస యోగము చిత్తమున నుండ ముక్తుండవై నన్ను జేరెదవు. 


సమో౭హం సర్వభూతేషు నమే ద్వేష్యో౭స్తి న ప్రియః | 
యే భజన్తి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహమ్‌ ॥ 
సముండ సర్వభూతమ్ముల శత్రు మిత్రు 

లనంగ లేరు నాకు నరయః దనర భక్తి 

మదిని నెవరు భజింతురు సదయ నుందు 

వారి యందున నాయందు వారు నుంద్రు 


నేను సర్వ భూతములకు సముండను. శత్రువు మిత్రు? డనంగ లేరు నాకు. భక్తితో న 
న్నెవరు సేవింతురో వారి యందు నేను నాయందు వారు నుందురు. 


అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్‌ । 
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హిసః॥ 


అతి దురాచారు( డైనను నత డనన్య 
భావమున నన్ను గొల్చిన వాని. బరమ 
నిశ్చయాత్ముని సాధు వనియ తలంప 
వలయు నెల్లరు నింక సంభావ్యముగను 


దురాచారుం డైన నితరుల నాశ్రయింపక నన్ను భక్తి భావమున నిశ్చయ బుద్ధితోం 
బూజించునో వానిని సాధువుగనే పరిగణింప వలయును. 


కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తు ప్రణశ్యతి ॥ 


శీఘ్ర మగును ధర్మాత్ముడు స్థిరపు శాంతిః 
బొందు నాతండు కౌంతేయ యెందు నెపుడు 
నాదు భక్తుడు పొందండు నాశనమ్మ 


29. 


30. 


31. 


139 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


140 
ని తలియంగ వలయు జుమ్మి నిశ్చయముగ 


శిస్ర్రముగా నతండు ధర్మాత్ము( డగును. సుస్థిరమైన శాంతిని బొందును. అర్జున నా 


భక్తుం డెన్నండు నాశనము కాండు. 


మాంహి పార్ధ వ్యపాశ్రిత్య యే౭పి స్యుః పాపయోనయః । 


స్తియో వైశ్యాస్తథా శూద్రాస్తేఒపి యాన్తి పరాం గతిమ్‌ ॥ 


పొంది నా యాశ్రయ మ్మెవ రుందు రట్టి 

వారు పాప జన్ములు నైన వారిజాక్షు 

లైన వైశ్యులు శూద్రులు నైన నేమి 

పొందం గల రతి యుత్తమంపు గతు లెలమి 32. 


నా యాశ్రయమును బొందిన వారు పాపు లైన, స్త్రీ లైన, వైశ్యు లైన, శూద్రు లైనను 
సద్గతులు వొంద గలరు. 


కిం పునర్చాహ్మణాః పుణ్యా భక్తారాజర్ష్ణయస్తథా | 


అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్‌ ॥ 


పుణ్యులును భక్తు లైన విప్రులను మజీయు 

నెంచ రాజర్షులను జెప్ప నేల సుఖము 

లేనిదియు మజి నిత్యము కాని యీ జ 

గమును బొంది భజింపు ముదముగ నన్ను 33. 


ఇంక పుణ్యులు భక్తు లైన విప్తులు రాజుల సంగతి చెప్ప నేల? అనిత్యమును 
సుఖములు లేని యూ జగత్తులో (దుర్లభమైన మానవ జన్మమున) జనించి 
సంతసమున నన్ను భజింపు మర్జున. 


మన్మనా భవ మద్భక్తోమద్యాజీ మాం నమస్కురు । 


మామేవైష్యసి యుక్ష్వైవమాత్మానం మత్పరాయణః ॥ 


మనసు నుంచు నాయంద నమస్కరింపు 34. 


141 


నాక సదృక్తుండ వగుమ నాకు బూజ 
సేయుము మది నియోగము చేసి మత్స 
రాయణుండ వైన నన్ను జేరం గల వెలమి 


అర్జున నాయందు మనస్సు నుంచి నమస్కరించు, నాకు భక్తుండవై, మదినా 


కర్పించి నా తలపు లంద యున్న నన్ను జేరం గలవు. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు రాజవిద్యా రాజగుహ్య యోగమను తొమ్మిదవ 
యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పది - విభూతి యోగము 


శ్రీభగవానువాచ | 
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః । 
యత్తేఒ౭హం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

ప్రీతి నొందు నీకు మటి చెప్పెదను దిరిగి 
మేలు గోరి యర్జున కడు మేటి వచన 
ములను వాని నెల్లను వినుము కురువంశ 
వర్ధన మహాభుజ మదాస్య భాషితములు 


అర్జున మేటి వచనములు నీ హితము గోరి చెప్పెదను వినుము. 


న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః | 


అహమాదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వశః ॥ 


సుర గణములు మహర్షు లెవరును దెలియ 
లేరు నాదు భవమ్మును వారి కెల్ల 

రకును దేవతలకు మునులకును నన్ని 
విధముల దలంప నాదియు వెలయు వాండ 


దేవతలు మహర్షులు వీ రెవ్వరు నా పుట్టుక నెజు6గరు. వీ రెల్లరకు నన్ని విధముల 


నేను మూల కారకుండను. 


యో మా మజ మనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్‌ । 


142 


తే.గీ 


తే.గీ. 


తే.గీ. 


పుట్టుకయు నింక నాది లేనట్టి వాని 
లోక విభుని నన్నెవ్వండు ప్రాకటముగ 
నెబు(గు వా డసమ్మూఢుండు నెల్ల మర్తు 


(న 
లందు దురితముల విముక్తు డగును నెమ్మి 


నన్ను బుట్టుకలు లేని వానిగ, నాది యన్నది లేని వానిగ లోకముల కీశ్వరునిగ 
నెవండు స్పష్టముగ నెటుగునొ వాండు మనుష్యు లందు నెల్ల జ్ఞాని. పాపముల నుండి 
ముక్తు( డౌను. 


బుద్ధిర్జాన మసమ్మోహః క్షమా సత్యం దమః శమ; | 
వో 
సుఖం దుఃఖం భవోఒభావో భయం చాభయమేవ చ ॥ 


మతియు నెబుకయు మోహము మజియు నోర్మి 
సత్యమును దమము శమము సౌఖ్యము మటిీ 
దుఃఖము భవము నభవము దుస్సహ భయ 

ము నభయమును సకల భావములు మజీయును 


బుద్ది, జ్ఞానము, మోహరాహిత్యము, నోర్మి, సత్యము, శమ దమములు, సుఖ 


దుఃఖములు, చావు పుట్టుకలు, భయము ధైర్యము మున్నగు సకల గుణముల 


అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో=యశః | 
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ॥ 


తగ నహింసయు సమతయు+( దపము తృప్తి 
దాన మపకీర్తి కీర్తియు( గా నలరెడు 

వివిధ భావము లన్నియు భువిని భూత 
ములకు గల్లుచు నుండు నా వలన నరయ 


అహింస, సమత్వము, తృప్తి, తపము, దాన మపకీర్తి, కీర్తు లను వివిధ భావములు 
భూమి పై జీవులకు నా వలననే కలుగు చుండును. 


143 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


144 


మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా । 
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ 


ఎవ్వరికి నుద్భవించిరి యూ జగమున 

లోకు లట్టి సప్త మహర్షులు మటిీ వారి 

పూర్వులు నలుగురు మజియు పూజనీయ 

మనువులు నుదయించిరి నాదు మనము వలన 6. 


ఈ పుడమిని లోకు లెల్ల రెవ్వరికి జన్మించిరో యట్టి సప్తర్జులు, వారి పూర్వులు 
నల్లురును, మనువులు నా భావము కల వారై నా సంకల్పమున నా మానస పుత్రు 
లైరి. 


ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః | 


సోఒవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ॥ 


ఎవ్వ డెజు6గు నిజముగ నా యివ్విభూతి 
నింక యోగమ్ము నట్టి వాం డెలమి సుసి 


థి 


రంపు యోగము నింక6 గూడు నింపుగ నన 
నిందు లే దించు కైనను సందియమ్ము 7. 


నాయీ విభూతిని యోగ మహిమను నెవడు నిజముగ నెజుంగునో వాండు స్థిరమైన 


యోగమున. గూడుకొనును. ఇందు సందేహము లేదు. 


అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే । 
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్నితాః I 


అన్నిటిని నేన పుట్టించు నట్టి వాడ 

వర్తిలు సమస్త మెంచ నా వలన జుమ్మి 

తలచి యిట్లు భావ యుతులు గొలుతు రెలమి 

నన్ను బుధ వరులు సతము సన్నుతులను రి. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


145 


నా వలననే యన్నియు బుట్టునని, నాయందే యివి యన్నియు వర్తించు నని 


తలంచి పరమార్ధ భావ మెటింగిన వారై జ్ఞానులు నన్ను నిత్యము గొల్తురు 


మచ్చిత్తాః మద్గతప్రాణాః బోధయన్తః పరస్పరమ్‌ । 
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ॥ 


ఉంచి చిత్తము నా యందు నంచితముగ 

బ్రాణములును బోధించుచు. బలుకుచు నిర 

తమ్ము నా కథలను మది దనివి నొందు 

చుండి రంజిల్లు చున్నారు సురుచిరముగ 9. 


మనస్సును బ్రాణములను నా యందు నుంచిన వారు , నా కథలను జదువుచు, 
బోధించుచు నిత్యము సంతసించుచు( దృప్తి నొందు చున్నారు. 


తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్‌ | 
దదామి బుద్ధియోగం తం యేన మాముపయని తే ॥ 


మూరి బుద్ది యోగము నిత్తు వారి కింక 

గారణ మగు నెయ్యది నన్ను జేరుటకును 

సతము+ బ్రీతి నన్నిడి మానసమ్ము నందు 

మించి యర్చించు వారికి నంచితముగ 10. 


నిత్యము నన్ను మనస్సు లందు నుంచి యర్చించు వారికి నన్ను జేరు కొనుటకు 
కారణమైన బుద్ధి యోగమును బ్రసాదింతును. 


తేషామే వానుకమ్పార్ధ మహ మజ్ఞానజం తమః | 
నాశయా మ్యాత్మభావస్టో జ్ఞానదీపేన భాస్వతా ॥ 


వారి నింపుగం గరుణింపం గోరి నేను 
జ్ఞాన మది లేమి పుట్టిన శర్వరమ్ము 
నాశనం బొనరింతు జ్ఞానంపు దివ్వె 11. 


తే.గీ. 


తే.గీ. 


వెలు(గులను వారి యాత్మలో వెలసి నెమ్మి 


అట్టి వారినిం గరుణింప నెంచి యజ్ఞానము వలన కల్లిన యంధకారమును జ్ఞాన మను 


దీపపు వెలుగులచే నిల్చి వారి మనస్సులలో నాశన మొనరింతును. 


అర్జున ఉవాచ । 


ల్‌ 


రం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్‌ । 


€ 


రుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్‌ ॥ 


అర్జునుని పలుకులు: 

తద్దయుః బవిత్రుండవు పరంధాము,డవు వి 
నుత పరబ్రహ్మ మీవు శాశ్వతునిగ నజు 
నిగ విభునిగ దివ్య పురుషునిగను దేవ 
గణములకు నాది దైవముగను నిరతము 


కృష్ణా నీవు పవిత్రుండవు, వైకుంఠ ధాముండవు, పరబ్రహ్మవు. శాశ్వతునిగ, 
నభవునిగ, దివ్య పురుషునిగ, నాది దేవునిగ 


ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా । 


అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥ 


ఎల్ల బుషులు నారద సన్మునీంద్రుండు మటి 
యసితుండును దేవలుండును వ్యాస ముని వ 
రేణ్యుండును జెప్పిరి నిను నగణ్యునిగను 
జెప్పు చుంటివి స్వయముగ నిప్పు డీవు 


నిన్ను నారదాది బుషులు నసితుండు, దేవలుండు, వ్యాస మునీంద్రుడు మున్నగు 


వారెల్లరు మున్ను జెప్పగా నిప్పుడు నీవు స్వయముగ జెప్పు చున్నావు. 


సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ । 
నహితే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః ॥ 


146 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


147 


సత్య మని యెంతు నీదు భాషణ చయమ్ము 

కేశవ మదిని మజి తావకీన రూప 

మెటు(గ( గలరె దేవ యమరు లేని దాన 

వేంద్రు లేని జగతి నందు నెందు నైన 14. 


కేశవా నీ వచనము లెల్ల సత్యములని తలంచెదను. నీ రూపమును సురాసురు 
లెవ్వరును దెలియ లేరు. 


స్వయమేవాత్మనాత్మానం వేణ్ణ త్వం పురుషోత్తమ । 
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥ 


నిన్ను నీవ నీ చేతనె పన్నుగ మటి 

యెటుగు చుంటివి సకల భూతేశ దేవ 

దేవ పురుషోత్తమ జగత్పతి యదు వంశ 

తిలక భూత చయ భవ సలలిత కర్త 15. 


సకల భూతములకు నీశ్వరా దేవ దేవా పురుషోత్తమా విశ్వపతీ యదు వంశనాథా 
భూతకారకా నిన్ను నీవ నీ చేతనే యెటుగు చుంటివి. 


వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః | 
anne) 
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి ॥ 


ఏ విభూతుల నింపుగ నిజ్ఞగముల 

నీవు నెక్కొని యుంటివి యా విభూతు 

ల నతి దివ్యముల నశేషమున మన మల 

రంగ నుడువం దగుదు వీ వభంగముగను 16. 


ఈ జగము లందు నే విభూతితో నెలకొని యుంటివో యా విభూతులను నీవ 
యశేషముగ నవిరళముగం జెప్పం దగుదువు. 


కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచిన్హ్తయన్‌ । 


కేషు కేషు చ భావేషు చిన్త్యీ౭సి భగవన్మయా ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యోగి పుంగవ చింతించు చుండుచు నిను 
నిత్య మేను దెలియు టెట్లు సత్య రీతి 
నెటి యటి భావమ్ముల నెలమిం దలతు 
లు లు 
వలయు భగవంతు(డవు నిన్ను బరమ పురుష 


యోగి పుంగవ! పరము పురుష! నిత్యము స్మరించుచు నిన్ను నే నిట్లు తెలియ 
గలను? భగవంతు(డ వైన నిన్ను నే భావముల దలశు వలెను? 


విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన । 
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఒమృతమ్‌ ॥ 
బరి మ 


విస్తరముగ నీ యోగము విమల తరవి 
భూతియు జనార్దన వచియింపు మటి యొక్క 
తూరి తృప్తి కలుగ నేరదు వినగ నమృ 
తంపు వచనమ్ములను నిరతమ్ము నాకు 


నీ యమృత మయ మైన పల్కు లెన్ని వినిన దనివి తీరదు. నీ యోగమును 
బవిత్రమైన నీ విభూతియు మణీయొక్క సారి నుడువుము. 


శ్రీభగవానువాచ । 
హన్తతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః । 
ప్రాధాన్యతః కురుశ్రేష్ట నాస్త్యన్తో విస్తరస్య మే ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

దివ్యము లహో తలంప మదీయ విస్త 
రామల విభూతు లంతము లరయ లేము 
ముఖ్యము లవి కురుశ్రేష్ట మూరి నీ కొ 
అకు వచించు చున్నాను దటిచుగ నడుగ 


అర్జున నా విభూతులు విమలములు, విస్తారము లంతము లేనివియును. నీ కొజికు 


ముఖ్యము లైనవి కొన్ని చెప్పుదును. 


148 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


149 


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః | 
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవచ ॥ 


భూత రాశి హృదయ మందు. బొలసి నట్టి 

యాత్మ నేను గుడాకేశ యరయ నేన 

యాదిమధ్యాంత కారకు డగుదు సకల 

భూతములకు జగతి నందు. బూర్గ్లముగను 20. 


అర్జునా నేను భూతముల యందున్న యాత్మను. ప్రాణుల కన్నింటికి నాది 
మధ్యము నంతము నేన యగుదును. 


ఆదిత్యానామహం విష్ణుర్ణోతిషాం రవిరంశుమాన్‌ । 
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 


ఆదితేయుల విష్ణుండ నంశుమంతు 

లందు సూర్యుండను మరుత్తులం దడరియ 

గుదు మరీచిని చంద్రుం డగుదును దార 

లందు నెజు6గ వలయు నిట్లు నంచితముగ 21. 


అర్జునా నే నాదిత్యులలో విష్ణుండను, కాంతిమంతులలో సూర్యుండను, మరుత్తు 
లందు మరీచిని, నక్షత్రము లందు. జంద్రుండను, 


వేదానాం సామవేదో౭ఒస్మి దేవానామస్మి వాసవః | 


ఇస్టియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ 


వేద చయ మందు నే సామ వేద మౌదు 

వాసవుండను సర్వ దేవతల యందు 

మనసు నౌదు నింద్రియముల మానితముగ 

జేతనుండ భూతమ్ముల శ్రేష్టముగను 22. 


వేదములందు సామ వేదమును, దేవత లందు నింద్రు(డ, నింద్రియము లందు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


150 


మనస్సును, జీవు లందు చేతనమును. 


రుద్రాణాం శజ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్‌ । 
వసూనాం పావకశ్చాస్మి మేరు; శిఖరిణామహమ్‌ ॥ 


రుద్రు లందు శంకరుండ నే నద్రు లందు 

మేరు పర్వత మౌదుం గుబేరుండ ఘన 

యక్ష రాక్షస యూధమ్ము నందు వసువు 

లందు నింపుగ ననలమ్ము నాదు నరయ 23. 


రుద్రులలో శంకరుండను, గిరు లందు మేరువును, యక్ష రాక్షసు లందు 
గుబేరుండను, వసువులలో నగ్నిని. 


పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్ధ బృహస్పతిమ్‌ । 
సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః ॥ 


నన్నెటుగు బృహస్పతిగను మిన్న యైన 

వాండతండు పురోహితు లందు బరమ సైన్య 

పతుల యందు స్కందుండను బార్థ సరసు 

లందు సాగర మౌదు నే నందముగను 24. 


పురోహితులందు బృహస్పతిని, సేనా నాయకు లందు గుమారస్వామిని, సరస్సు 
లందు గడలిని. 


మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్‌ | 


యజ్తానాం జపయజ్లో ఇఒస్మి సావరాణాం హిమాలయ ॥ 
Gp వై థి 


భృగు మహర్షిని నే నౌదు పెను మహర్షు 

లందు గిర లందు నగుదు నే కాక్షరమ్ము 

యజ్ఞముల యందు నేజప యజ్ఞ మౌదు 

స్థావరమ్ము లందు హిమాద్రి దథ్య మేను 25. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మును లందు భృగువు, నక్షరము లందు నోంకారమును, యజ్ఞము లందు జప 
యజ్ఞమును, స్థావరము లందు హిమాలయమును. 


అశ్వత్దః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః । 
థి ఎ 
గన్దర్వాణాం చిత్రరథః సిద్దానాం కపిలో మునిః ॥ 


ఎల్ల చెట్ల యందున రావి వృక్ష మేను 
నారదుండ దేవర్డుల గారవముగం 
జిత్రరథుండ గంధర్వుల సిద్ధు లందు 
నింకం గపిల మునీంద్రుండ శంక లేక 


వృక్షము లందు రావిచెట్టును, దేవర్జులలో నారదుండను, గంధర్వులలో. జిత్ర 


రథుండను, సిద్ధులలో గపిల మునిని. 


ఉచ్చైశ్రవస మశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్‌ । 


ఐరావతం గజేన్దాణాం నరాణాం చ నరాధిపమ్‌ ॥ 


అశ్వముల నమృతమ్ముతో విశ్వ మందు 
బుట్టి నట్టి యుచ్చైశ్రవము నరయంగ 

ల ల 
నేను గరుల నైరావత మేను నరుల 
యందు నెజు(గుము నన్ను నరాధిపునిగ 


గుజ్జములలో నమృతముతోం బుట్టిన యుచ్చైశ్రవమును, గజము లందు 
నైరావతమును, నరులందు రాజును. 


ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్‌ । 


ప్రజనశ్చాస్మి కన్దర్సః సర్పాణామస్మి వాసుకిః ॥ 


ఆయుధము లందు వజ్రమ్ము నౌదు గోవు 
లం దగుదుం గామధేనువు నరయ మన్మ 

థుండ జనకు లందున సర్ప దండ మందు 
నగుదు నే వాసుకిని నిశ్చయమ్ముగ మటి 


26. 


27. 


28. 


151 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆయుధములలో వజ్రాయుధమును, గోవు లందు గామ ధేనువును, దండ్రు లందు 


(పుట్టించు వారు) మన్మథుండను సర్పజాలము లందు వాసుకిని. 


అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్‌ । 
పిత్యణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్‌ ॥ 


నాగులం దనంతుండను వనచర గణము 
లందు వరుణుండను బితరు లందు నర్య 
ముండ నగుదు సంయమనుల మండితముగ 
నాదు యమ ధర్మరాజుని నక్కజముగ 


పాము లందు ననంతు,డను, నీటిలో జరించు వానిలో వరుణుండను, బితృ దేవత 
లందు నర్యముండను, సంయమను అందు యముండను. 


ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్‌ । 
మృగాణాం చ మృగేన్టీఒహం వైనతేయశ్చ పక్షిణామ్‌ ॥ 


దైత్యు లందు బ్రహ్లాదుండం దగ సమయము 
నగుదును గణితజ్ఞుల యందు మృగము లందు 
నేను మృగరాజు నౌదును నింగి నెగురు 

పకు లందు గరుడుండను బార్థ వినుము 


రాక్షసు లందు. బ్రహ్లాదుండను, గణకులలోం గాలమును, మృగముల యందు 
సింహమును, బక్షు లందు గరుత్మంతు(డను. 


పవనః పవతామస్మి రామః శస్తభృతామహమ్‌ । 
రుషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి ॥ 


వాయువును శుభ్ర పజచెడి వారి యందు 
రఘు వరు డగు రాముండను శస్త ధరు లందు 
మకర మేను మత్స్యము లందు సకల నదుల 


29. 


30. 


31. 


152 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


153 


యందు గంగా నదిని నౌదు నంచితముగ 


శుభ్ర పజచు వారి యందు గాలిని, ధానుష్కులందు రఘురాముండను, జేప లందు 


మొసలిని, నదు లందు గంగా నదిని. 


సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చెవాహమంర్లున । 
౧ అ కా జు 


అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్‌ ॥ 


సృష్టుల మొదలు నడుమయు( జివరయు నది 

నేన యౌదు నర్జున యున్న, డేని నరయ 

విద్యల నగుదు నధ్యాత్మ విద్య నేను 

వాద మొనరించు వారల వాద మేను 32. 


సృష్టి యందు నాదిమధ్యాంతములు నేన, విద్యలలో నధ్యాత్మ విద్యను, వాదులలో 
వాదమును. 


అక్షరాణామ కారో. ఒస్మి ద్వన్ద్వః సామాసికస్య చ। 
అహమేవాక్షయ.ః కాలో ధాతాహం విశ్వతోముఖః I 


అక్షరముల న కారము నగుదు నేను 

ద్వంద్వ మయి సమాసములను బర(గు వాండ 

నక్షయం బగు కాలము నౌదు నేను 

విశ్వ మెల్ల నరయు ధాత శాశ్వతముగ 33. 


అక్షరములం ద కారమును, సమాసము లందు ద్వంద్వ సమాసమును, క్షయము 


లేని కాలమును. విశ్వ మంతను జూచు ధాతను నేను. 


మృత్యుః సర్వహరశ్చాహముదృవశ్చ భవిష్యతామ్‌ | 


కీర్తి శ్రీర్వాక్స నారీణాం స్కృతిర్మేధా ధృతిః క్షమా ॥ 


అన్నిటిని జంపు మృత్యువు నౌదు నేను 
బుట్ట నున్నట్టి వారల పుట్టుకయును 34. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నేన స్త్రీలలో? గీర్తి వాణియు సిరి స్మృతి 
ధృతియు నోర్పును మజియు బుద్ధియును నేన 


అన్ని టిని? జంపు మృత్యువును, బుట్ట బోవు వారి పుట్టుకను, స్తీ లందు గీర్తి, వాణి, 
లక్ష్మి , స్మృతి, ధృతి, యోర్పు మజియు మేధను నేను. 


బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్చ్గసామహమ్‌ । 
మాసానాం మార్గశిర్షో౭హమృతూనాం కుసుమాకరః ॥ 


సామ వేదాదులను బృహత్సామ మేను 
ఛందములను గాయత్రిని వందితుండను 
మాసములలోన నేనౌదు మార్గశిరము 


బుతువు లందు నేను వసంత బుతువు నౌదు 35. 


వేదములందు సామ వేదమును ఛందము లందు గాయిత్రిని, మాసము లందు 


మార్గశీర్షమును, బుతువులలో వసంత బుతువును. 


ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్‌ | 
జయో౭స్మి వ్యవసాయో౭స్మి సత్త్వం సత్త్వ వతామహమ్‌ I 
మోసకారు లందలి జూదము సుమి యర 

యంగ నేను దేజస్వంతు లందు. దేజ 

మును జయమ్ము మజియు యత్నము లవి నేన 


సాత్తికుల లోనం గనిపించు సత్త మేను 36. 


వ = 
మోసకారులందు జూదమును, దేజస్కు లందు. దేజమును, జయము, 


యత్నమును నేను, సాత్తికులలో సత్త్వగుణమును. 


వృష్ణీనాం వాసుదేవో౭స్మి పాణ్ణవానాం ధనష్టాయః । 


మునీనామప్యహం వ్యాసః కవీనా ముశనా కవిః ॥ 


వృష్టి వంశజు లందున( గృష్ణుడ నిట 37. 


154 


తే.గీ. 


తే.గీ. 


155 


బాండవుల ధనంజయు(డను బరమ మునుల 
యందు వ్యాస మహర్షిని నంచితముగ 
గవుల యందున భార్గవ కవిని నేను 


వృష్టివంశ మందు గృప్లుండను, బాండవు లందు ధనంజయు;(డను, మహర్షు లందు 


వ్యాసుండను, గవు లందు శుక్రుండను. 


దజ్జో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్‌ । 
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్‌ ॥ 


తల్ప దండించు వారల దండ మేను 

జయము గోరెడి వారల నయము నేను 

మంతనమ్ముల యందున మౌన మేను 

జ్ఞానవంతు లందున మటి జ్ఞాన మేను 38. 


దండించు వారిలోని దండమును, జయము గోరు వారిలో నీతిని, రహస్యము లందు 
మౌనమును, జ్ఞానుల లోని జ్ఞానమును. 


యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్దున । 
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్‌ ॥ 


ఏది బీజమొ ప్రాణుల కెలమి నింక 

నయ్యది గననే నర్జున యెయ్యది సక 

లాచర చర భూతములకు నగున్‌ నేను 

లేక యయ్యది యేదియు లేదు జగతి 39. 


ప్రాణులకు మూల మైనది యేదో యది నేను, సకల చరాచర భూతములకు నేను లేక 
యగునో యయ్యది యేదియు నీ జగతిని లేదు. 


నాన్తీ౭స్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప । 


ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


156 


నా విభూతుల కంత మనంగ గనము 

దివ్యము లవి పరంతప తెలిపితి నిట 

వీని వివరణములు గొన్ని పాటవమున( 

గ్గప్తముగను నీకు నిపుడు గుప్త మైన 40. 


అర్జున నా విభూతులకు నంతము లేదు. అవి దేవతా సంబంధములు. వీని 


వివరములు కొన్ని రహస్యము లైనను గ్రప్తముగ నీకు నిచట తెల్పితిని. 


యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా । 
తత్తదేవావగచ్చ త్వం మమ తేజోంఒశసమృవమ్‌ ॥ 


ఏవి యేవి యైశ్వర్య సహితములును బ్ర 

భా యుతమ్ములు నిక శక్తివంతములు న 

గునవి యన్నియును దెలిసి కొనుము పార్ధ 

సంభవించెను నాదు నంశము వలననె 41. 


ఐశ్వర్యముతో (గూడుకున్నవి, కాంతి యుక్తములు, శక్తియుక్తము లన్నియును నా 
యంశముతోనే జనించిన వని యర్జున! తెలిసికొనుము. 


అధవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్డున । 
విష్టభ్యాహమిదం కృత్న్న మేకాంశేన స్టితో జగత్‌ ॥ 


ఇంత కన్నను నధిక మ్మదేల నీకుం 

దెలియ వలయు నర్జున నేన తివిరి స్థిరము 

గ మణీ యొక్క యంశముతోనె కవిసి యుంటి 

నిజ్ఞగం బెల్ల యందున నెమ్మి తోడ 42. 


అర్జునా యింత కంటె యెక్కువ తెలిసి కొనుట యేల నీకు. నేను స్థిరముగా నొక్క 
యంశముతోనే సమస్త విశ్వ మందువ్యాపించి యుంటిని. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు విభూతి యోగమను పదియవ యధ్యాయము. 


పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పదునకండు - విశ్వ రూప సందర్శన యోగము 


అర్జున ఉవాచ | 

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్‌ | 
యత్త్వయోక్తం వచస్తేన మోహోఒయం విగతో మమ ॥ 
అర్జునుని పలుకులు: 

నన్ననుగ్రహింప(గం గోరి పన్నుగ నతి 

గుప్త మైన యధ్యాత్మ మగు విషయమ్ము 

నెల్ల బలుక(గ నా మోహ మెల్ల ద్రుటి న 


శించె నీదు వచనముల నంచితముగ 1: 


కృష్ణా నా పై దయతో నతి రహస్య మైన యధ్యాత్మక విషయములను వివరింపంగ నా 
మోహ మెల్ల నశించినది. 


భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా । 
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్‌ ॥ 


భూతముల భవ నాశము లాతతముగ 
నీ వలన వింటి నిప్పుడు నీరజాక్ష 

యవ్యయం బైన నీదు మాహాత్మ్య మెల్ల 

విస్తరమ్ముగ నెమ్మిని విస్మయముగ 2. 


ప్రాణుల యొక్క యుత్పత్తి లయములను నీ వలన వింటిని. అవ్యయమైన నీ 
మాహాత్మ్యమును వింటిని. 


ఎవమేతద్యథాలే త్వమాత్మానం పరమేశ్వర | 


157 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ॥ 


ఎవ్విధి నుడివితివి పరమేశ్వర మటి 

నీ గుజించి యా రూపము నిత్య మీశ్వ 
రాను రూపము. జూడ6గ నాశ కలిగె 
నిపుడు ప్రత్యక్షముగ నిన్ను నింక నాకు 


పరమేశ్వరా నీ గుణించి యే రూపమున, జెప్పితివో యట్టి యీశ్వర సంబంధమైన 


రూపమున నిన్ను బ్రత్యక్షముగ, జూడం గోరిక కల్లుచున్నది నాకు. 


మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో । 
యోగేశ్వర తతో మే త్వం దర్శ్భయాత్మానమవ్యయమ్‌ ॥ 


కాంచ శక్య మగు నది నా కంచు నెంచి 
తేని యోగీశ్వరా ప్రభు దాని నవ్య 
యంపు నీదు రూపమ్మును బెంపు మీటి 
జూపు మయ్య కరుణ తోడ సురుచిరముగ 


యోగీశ్వరా కృష్ణా నాకు జూడ శక్య మగు నని నీ వెంచి తేని యవ్యమైన నీ దివ్య 
రూపమును దయతో జూపు మయ్య. 


శ్రీభగవానువాచ । 
పశ్యమే పార రూపాణి శతకో=థధ సహస్రశః | 


నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీని చ ॥ ౧౧ 


శ్రీభగవానుని పలుకులు: 

చూడు పార రూపమ్ములు చోద్యముగను 
వందలును వేలు నాదు దివ్యమ్ము లైన 

యట్టి నానా విధమ్ములు నాకృతులును 
నెలమి నింక నానా వర్ణములును ధృతిని 


నానా విధములు నానా రూపములు దివ్యములు శత సహస్రాధికములు నైన నా 


158 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


159 


రూపములను బార్జా ధైర్యముతో జూడుము. 


పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా | 


బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ॥ 


చూడు మాదిత్యుల మటీ వసువుల రుద్రు 

లశ్వినుల మరుత్తుల నెల్ల నక్కజములు 

పెక్కు గనుమ భారత మున్ను నెక్క డైన 

గాన నట్టి వాని నిపుడు కన్నులార 6. 


ఆదిత్యులను, వసువులను, రుద్రుల నశ్వినులను, మరుత్తులను, మటణియు 
నాశ్చర్యములైనవి పెక్కు మున్ను జాడనవి చూడు మర్లున. 
ను జ 


ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్‌ । 
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్‌ ద్రష్టుమిచ్చసి ॥ 


ఇతరముల నింక వేనిని నిచ్చగించి 

తీ వవి చరాచరంబైన యీ జగము స 

మస్తమును నా తనువు నంద మసలి యుండ 

నిపుడు చూడు గుడాకేశ యెసక మెసంగ 7. 


నా దేహము నందునే సమస్తమైన చరాచర ప్రపంచమును మజియునీవు జూడ, 
గోరినవి జూడుము. 


న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా | 
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్‌ ॥ 


చూడం జాల వీ కన్నుల తోడ నీవు 

నన్ను నర్జున దివ్యంపుం గన్ను లన్‌ 

సంగు చుంటి నీకు నిపుడు సక్కఃగ నింక 

జూడు నా దివ్య యోగము జోద్యముగను 8. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అర్జునా నీ వీ కన్నులతో నన్ను జూడం జాలవు, దివ్య చక్షువుల నిచ్చు 
చుంటిని నీకు వానితో యీశ్వర సంబంధ మైన నా యోగమును జూడుము. 


సష్టాయ ఉవాచ | 
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః | 
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్‌ ॥ 


సంజయుని పలుకులు: 

పల్కి యిట్లు మహాయోగి వరుండు మధ్వ 
రి హరి రాజ పార్టు కొజికు రహిని తనదు 
పరమ మైశ్వర రూపమ్ము భాసురముగ, 
దనరి చూపించె నత్యద్భుతమ్ము నంత 


ఈ విధముగా నర్జునునితోం బలికి రాజా యోగీశ్వరుం డైన హరి దివ్యము 
నద్భుతమును బ్రకాశవంతము నైన తన రూపమును జూపెను. 


అనేక వక్త నయన మనేకాద్భుత దర్శనమ్‌ | 
అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్‌ ॥ 


పెక్కు వక్త నేత్రమ్ములు వెక్కు నక్క 

జంపు దర్శనములు ననేకంపు దివ్య 
భూషణమ్ము లనేక సముద్య తాయు 
ధమ్ము లాదిగ నచ్చటం బమ్ముకొ నంగ 


అనేకములైన నోళ్లు, కన్నులు, విచిత్రంపు దర్శనములు, దివ్య భూషణము లత్తి 


యుంచిన యాయుధములు గల 


దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్‌ | 
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్‌ ॥ 


ఒప్పగు వలువలును దండ లున్న వాని 


నింపు కంపు మే బూ.తల పెంపు వాని 


160 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వెజంగు లన్నియు. దగ నిండి వెలయు వాని 
నంత జూచు వానిందుది లేనట్టి వాని 


యుచితము లైన వస్తములు ధరించిన వాని, హారములు, మంచి వాసనల 
మైపూతలు గల వాని, నచ్చెరువైన వాని ననంతుని విశ్వమునంత జూచు వానిని 


దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్ధితా | 
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః ॥ 


ఆకసమున న క్కుమ్మడి యవతరింప 
వేల సూర్యులు ప్రసరించు వెలుగున కగు 
నమ్మహాత్ముని దివ్య దేహప్రభాస 
పటలము సమాన మెన్న(గ భవ్యముగను 


ఆకాశమున నొక్క పరి వేల సూర్యు లుదయించినం గల్లు కాంతికి సమానమైన దేహ 


కాంతి కలవానిని 


తత్రెకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా । 
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్ణవస్తదా ॥ 


బహు విధమ్ముల సమ్యగ్విభక్త మయిన 
జగతి నెల్ల నొక్కిటం జూచె సవ్యసాచి 

దేవ దేవుని పావన దేహ మందు. 

బాండు నందనుండు వెజంగు పడుచు నపుడు 


అర్జునుడు వివిధ విధములైన వేజువేజుగా నున్న జగములు నన్నింటిని దేవ 
దేవుని దేహ మందు నొక్క చోట నుండ నాశ్చర్యపడుచు జూచెను. 


తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనజ్ఞాయః । 
ప్రణమ్య శిరసా దేవం కృతాష్దాలి రభాషత ॥ 


అంత విస్మ యావృత హృదయమ్మున( బుల 


161 


తే.గీ. 


తే.గీ. 


కాంకితుండు ధనంజయుడు కృతాంజలు. డయి 
శిరసు వంచి నమస్కరించి పలికె గడు 
వినయముగ దేవదేవుని కని ముదమున 


అంత నర్జును( డాశ్చర్యముతో నొడలున గగుర్పాటు కలుగ నంజలి ఘటించి శిరస్సు 


వంచి నమస్కరించి వినయముతో దేవ దేవునిం జూచి సంతోషముగ నిట్లు పలికెను. 


అర్జున ఉవాచ | 
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసజ్జాన్‌ | 


బ్రహ్మాణమీశం కమలాసనస్థమృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్‌ ॥ 


అర్జునుని పలుకులు: 

దేవ చూచు చుంటి నిట నీ దేహమందు 
దేవతల నెల్ల భూత తతిని సమస్త 

మును ద్రుహిణు' గమలాసను మునుల నురగ 
ములను దివ్యములను నీశు నలరి యుండ 


దేవా నీ దేహమున దనరుచుండ నెల్ల దేవతలను, భూత రాశిని, గమలాసన( డైన 


బ్రహ్మను, మునులను, దివ్యము లన పన్నగములను, శంకరుని జూచు చున్నాను. 


అనేకబాహూదరవక్తనేత్రం 

పశ్యామి త్వాం సర్వతోఒనన్తరూపమ్‌ । 
నాన్తం న మధ్యం న పునస్తవాదిం 
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ 


పెక్కు కన్నుల బొట్టలం బెక్కు ముఖము 
లను ననంత రూపమ్ముల( దనర( జూచు 
చుంటి నాది మధ్యాంతము లంట లేక 
విశ్వరూప విశ్వేశ్వర వింత నిన్ను 


అనేకము లైన కన్నులు, పొట్టలు, ముఖములు, నంతము లేని రూపముల నాది 
మధ్యాంతములు లేనివి విశ్వరూపా విశ్వేశ్వరా చూచు చుంటిని. 


తే.గీ. 


తే.గీ. 


163 


కిరీటినం గదినం చక్రిణం చ 

తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్‌ । 
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాద్‌ 
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్‌ ॥ 


మకుట ధరునినిం జక్రము నిక గదయు( గ 

రముల( దనరు తేజోమయ రాశిం గాంతి 

మంతు జన దుర్నిరీకు సమంత తాన 

లార్క రుచు నప్రమేయు ని న్నరయు చుంటి 17. 


కిరీటము, చక్రము, గదాదులను ధరించి నట్టి నిన్ను తేజపురాశిని(, గాంతి మంతుని, 
జూడ శక్యము కాని వాని, రవి యగ్నుల కాంతి గల వాని మేరలేని వానిని జూచు 
చుంటిని 


త్వమక్షరం పరమం వేదితవ్యం 

త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ । 

త్వమవ్యయః శాశ్వతధర్మ గోప్తా 

సనాతనస్త్వం పురుషో మతో మే ॥ 

నీవు పరమాత్మ వవినాశి వీ వెటుంగం 

దగిన వా(డ వీ జగతి కాధార మైన 

వాండవు పురాణ పురుషు డవ్యయుండ వింక 

నిత్య ధర్మ రక్షకుండ వని తలంతు మది 18. 


నీవు పరమాత్మవు. అవినాశివి. తెలిసికొనం దగిన వాండవు. జగత్తున కాధార మైన 
వాండవు. పురాణ పురుషుండవు, నిత్యము ధర్మ రక్షకుండ వవ్యయుండ వని నేను 
దలంచెదను. 


అనాది మధ్యాన్త మనన్త వీర్య మనన్త బాహుం శశి సూర్య నేత్రమ్‌ । 
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్తం స్వతేజసా విశ్వమిదం తపన్తమ్‌ ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆది మధ్యము నంతము నరయ రాని 
యంత మెటు(గని బలమును హస్తములును 


జంద్ర సూర్యు లక్షులుగను జ్వలిత వహ్ని 


ముఖము భువి తపించెడి తేజము నిను గంటి 19. 


ఆదియు మధ్యము నంతము లేని వాండవు, ననంతమైన బలము, బాహువులు, 
చంద్రసూర్యులే కన్నులుగాం గల, జ్వలించు ముఖము, భూమి మండు తేజమున 


నున్న నిన్ను జూచుచుంటిని. 


ద్యావాపృథివ్యోరిదమన్తరం హి 
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః | 
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం 
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్‌ ॥ 


దివి భువుల మధ్య మంతయు దిక్కు లల్ల 
వ్యాప్త మయ్యె నీ చేత మహాత్మ యొక్క 
ని వలనను గని భీకరము వెజంగు నగు 


రూపు జడిసె ముజ్జగములు వేపనమున 20. 


మహాత్మా భూమియు నాశము మధ్య నున్న జగ మెల్ల వ్యాపించి యున్నావు. 
మిక్కిలి భయంకరము నద్భుత మైన నీ రూపు జూచి ముజ్జగములు భీతితో బాధ 
నొందు చున్నవి. 


అమీ హి త్వాం సురసజ్ఞా విశన్తి 

కేచిద్భీతాః ప్రాజ్ఞులయో గృణన్తి | 

స్తీత్యు మహర్షిసిద్దసభ్గాః 
జ్‌ = ఇ థి ఖు 


స్తువన్తి త్వాం స్తుతిభిః పు 


సుర గణము సేరు చున్నది విరిసి నిన్ను 
బీతి. గొంద అంజలు లిడి వేడు చుండ 
సిదులు మహర్లు లల స్వస్తి వచనమ్ము 
ధి ళ్‌ గ pr 
ల స్తుతియించు చున్నారు దళముగ నిన్ను 21. 


164 


తే.గీ. 


తే.గీ. 


దేవతలు నిన్ను జేరు చున్నారు. కొందటు చేతులు ముకుళించి వేండు చున్నారు. 


సిద్దులు, మహర్షు లెల్ల స్వస్తి వచనములు పలుకు చున్నారు. 


రుద్రాదిత్యా వసవోయేచ సాధ్యా 
విశ్వే౭శ్వినా మరుతశ్చోష్మపాశ్చ | 
గన్దర్వయక్షాసురసిద్దసజ్ఞా 

ద ధొఫ 


వీక్షన్తే త్వాం విస్మితాశ్చైవ సర్వే ॥ 


రుద్రు లాదిత్యులు వసువులు మజీి సాధ్యు 
లశ్వినులు విశ్వులు పితరు లసురులును మ 
రుత్తు లింకను గంధర్వులు మటి సిద్ధ 


యకు లరయు చుండిరి వెజం గంది నిన్ను 22. 


ఆశ్చర్యముతో నిన్ను రుద్రులు నాదిత్యులు, వసువులు, సాధ్యులు నశ్వినులు, విశ్వ 
దేవతలు, పితృదేవతలు, రాక్షసులు, మరుత్తులు, గంధర్వులు, సిద్దులు మజియు 
యక్షులు చూచు చున్నారు. 


రూపం మహత్తే బహువక్తనేత్రం 
మహాబాహో బహుబాహూరుపాదమ్‌ । 
బహూదరం బహుదంష్టాకరాలం 


దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్‌ ॥ 


నీ మహా రూపము ననేక నేత్ర వక్త 
ములు మహాబాహు బహు కరములు బహూరు 


పదము లతి బీమ దంష్టలు నుదరము+ గని 


భీతిలితిమి లోకము లేను నీ తటి నిట 23. 


మహాభుజా యీ నీ మహా రూపమును పెక్కు నేత్రములు, తొడలు, పాదములు 
భయంకరపు దంష్టలు, పొట్ట, మున్నగునవి జూచి లోకములు నేనును భీతిల్లు 
చున్నాము. 


నభఃస్పృశం దీప్తమనేకవర్ణం 


165 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


166 


వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్‌ । 
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా 
ధృతిం న విన్దామి శమం చ విష్లో ॥ 


తా(కు చుంటివి యత్యున్నతంపు నభము 

వెలుగ బహు దీప్త వర్ణము లలరం దెజచి 

నట్టి నోళ్లు మండు విశాల మైన కనులు, 

జూడ గృష్ణ ధృతి శమము జూర్ణ మయ్యె 24, 


ఆకాశమును దాంకుచుంటివి. మిక్కిలికాంతితో వెలుగు రంగులు, తెజచిన నోళ్లు, 


మండుచున్న కళ్లు సూచుచుండ ధైర్యము శాంతి నశించుచున్నది. 


దంష్టాకరాలాని చ తే ముఖాని 
దృష్ట్వైవ కాలానలసన్ని భాని | 
దిశో న జానేన లభేచ శర్మ 
ప్రనద దేవేశ జగన్నివాస ॥ 


అతి భయంకర దంష్టము లరయఈ బ్రళయ 

కాల వహ్నినిభ ముత గాన లేను 

దిక్కులను గరుణింపుమ దేవ దేవ 

నన్ను బొంద సుఖమును జగన్నివాస 25. 


దేవదేవా నీ భయంకర మైన దంష్టములను, బ్రళయకాలంపు టగ్ని వంటి 
ముఖములను జూచిన దిక్కులను జూడ లేకున్నాను. సుఖముగా నుండ 
లేకున్నాను. జగన్నివాసా కరుణించుము. 


అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః 
సర్వే సహైవావనిపాలసజైః | 
ర మై 


యా 


భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసా 


జ్‌ 


సహాస్మదీయైరపి యోధముఖ్యైః ॥ 


రాజ సంఘము నీ ధృతరాష్ట్ర తనయు 26. 


తే.గీ. 


తే.గీ. 


167 


౮ త్రీ, 
లు నింక గర్జ భీష్మ ద్రోణులు మటి స్వీయ 
యోధ ముఖ్యులు నుద్దండ యుద్ధ నిపుణ 
వీరు లందటు నిచ్చట వెరంగు మీఅ 


రాజుల గుంపు, ధార్తరాష్టులు, భీష్మ ద్రోణ కర్ణాది పర పక్ష నేతలు, మన వైపు వీరు 


లందటు నాశ్చర్యముగా నిచట 


వక్తాణి తే త్వరమాణా విశని 
క్షా వే 
దంష్టాకరాలాని భయానకాని । 
కేచి ద్విలగ్నా దశ నాన్తరేషు 
సన్దృశ్యన్త చూర్ణితై రుత్త మాజ్లెః ॥ 
ద్దుశ్యసా లూక్లవా లుల బూజ్జ 


చేరు చున్నారు వేగ నీ నోరులు దృఢ 

మైన కోటిల( గూడి భయమ్ము గొల్పు 

వాని గొందటి( బల్లుల వలన బొడి 

యైన తలలతో: జూతు నే నబ్బురముగ 27. 


దృఢమైన కోఅలతో భీతి గొల్పు నీ నోటి లోనికి జేరు చున్నారు. కొందటు పల్లుల 


చాటున బొడి యైన తలలతో: బడి యున్నారు. 


యథా నదీనాం బహవో ఇఒమ్బువేగాః 
సముద్రమేవాభిముఖా ద్రవన్తి | 
తథా తవామీ నరలోకవీరా 

విశన్తి వక్షాణ్యభివిజ్వలన్తి ॥ 


చేరు నెవ్విధి వనధిని శిఘ్రముగ న 

దీ ప్రవాహము లన్నియు నా ప్రకార 

మ నరలోక వీరులు నీదు ఘనముగ జ్వలి 

యించు చున్న నోరులః బ్రవేశింపం గందు 28. 


నదీ ప్రవాహము లెల్ల సముద్రమును జేరు విధముగా వీరు లందటు మిక్కిలి 
జ్వలించు చున్న నీ నోరులలో ప్రవేశించు చున్నారు. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


168 


యథా ప్రదీప్తం జ్వలనం పతజ్ఞా విశన్తి నాశాయ సమృద్ధవేగాః । 
తథైవ నాశాయ విశన్తి లోకాస్తవాపి వక్షాణి సమృద్ధవేగాః ॥ 


మిడుత లన్ని మండెడు నగ్ని గడు వడి దమ 

నాశము కొటిక చేరు చందము స్ఫురింప 

నిజ వినాశ మేర్పడుటకు నీదు వక్త 

ములను జొచ్చు చున్నారు లోకు లిటం గృష్ణ 29. 


కృష్ణా మిడుత లగ్నిలో' జచ్చుటకు దుముకు రీతి దమ తమ నాశనమునకే లోకులు 


న్స్‌ వక్తము లందు దూటు చున్నారు. 


లేలిహ్యసే గ్రసమానః సమన్తా ల్లోకా నృమగ్రా న్వదనై ర్జ్వలద్భిః | 
తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో ॥ 


లోకము లనన్ని మ్రింగ6గ నాకు చుంటి 

వీవు మండు చున్నట్టి నీ భీమ వక్త 

ములను విష్ణు నీ యుగ్ర కాంతుల దపింపః 

జేయు చుంటివి జగముల సెగలు నింపి 30. 


మండుచున్న నీ నోరులచేత లోకముల నన్నింటిని నాకు చున్నావు. నీ భయంకర 
మైన వెల్లుల చే జగములను సెగలతోం దపింపం జేయు చున్నావు. 


ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో 

నమో౭స్తుతే దేవవర ప్రసీద । 

విజ్ఞాతుమిచ్చామి భవన్తమాద్యం 
జ్జ వ్‌ 

న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్‌ ॥ 


ఉగ్ర రూపమున వెలసి యున్న నీ వె 

వరు చెపుమ దేవ శాంతింపు వందనమ్ము 

లాది పురుష నే నిన్నరయంగ నిచ్చ 

గింతు నెటు(గ నీ వర్తన మింత యేని 31. 


తే.గీ. 


తే.గీ. 


ఉగ్ర రూపములో నున నీ వెవరవు దేవా? శాంతింపుము. ఆదిపురుషా 
(౮ ్న 


వందనములు. నిన్నెజుగం గోరు చున్నాను. నీ వర్తన మింతయు నెజుగను. 


శ్రీభగవానువాచ | 

రి, 
కాలోఒస్మి లోకక్షయకృత్తువృద్దో 
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః । 
బుతే౭పి త్వాంన భవిష్యన్తి సర్వే 


యే౭వస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

లోక సంహారకుండను వీ(క వృద్ధి 

చెంది నట్టి కాలుండను జేయ లోక 
లయము వర్తింతు శత్రునిచయపు యోధు 
లెల్ల నుండరు లేకున్న నీవు పార్ధ 


పార్థా నేను లోక సంహారకుండను వృద్ధి చెందు చున్నట్టి యముండను. లోకములను 
లయ మొనరించుటకునై వర్తింతును. ఈ శత్రు వీరు లెవ్వరు నీవు లేకపోయినను 
(యుద్ధము చేయక పోయినను) బ్రతుకరు. 


తస్మాత్త్య ముత్తిష్ట యశో లభస్వ 

జిత్వా శత్రూన్‌ భుజ్‌క్ష్వ రాజ్యం సమృద్ధమ్‌ | 
మయైవైతే నిహతా: పూర్వమేవ 
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్‌ ॥ 


అందు వలన లెమ్మి/క నీవు పొందు యశము 
గెల్చి పరులను రాజ్య భోగి వయి చెలంగు 
మిచ్చ టెల్లరు నాచేత జచ్చిరి మును 

పు గనుక నిమిత్త మాత్రుండ వగుమ ధన్వి 


అర్జునా కావున లెమ్ము జయమును బొంది కీర్తిని గడించి రాజ్య సుఖము 
లనుభవింపుము. వీరు నా చే మున్ను చచ్చిన వారే. నీవు నిమిత్త మాత్రుండవు. 


32. 


33. 


169 


తే.గీ. 


తే.గీ. 


ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ 
కర్ణం తథాన్యానపి యోధవీరాన్‌ । 
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్టా 


యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్‌ ॥ 


ద్రోణ భీష్ములును జయద్రథుండు కర్ణు( 
డింక నన్య యోధులు వీరులెల్ల మన్ని 
హతుల హతమార్పు వలదు నీ కటమటమ్ము 


సమర మొనరింపు గెల్లువు శత్రువులను 34. 


భీష్మ ద్రోణ కర్ణ జయద్రథాది వీరు లెల్లరను నా చే జంపం బడిన వారిని నీవు 
చంపుము. చింత వలదు. యుద్ధము చేయుము. శత్రువులను గెల్లువు. 


సజ్ఞాయ ఉవాచ | 

ఏతచ్చుత్వా వచనం కేశవస్య 
కృతాష్ణాలిర్వేపమానః కిరీటీ । 
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం 
సగద్గదం భీతభీతః ప్రణమ్య ॥ 


సంజయుని పలుకులు: 

విని కిరీటి యీ కేశవు మినుకు లెల్ల 
నంజలు లిడుచు వణ(కుచు నంత దా న 
మస్కరించి గద్దదముగ మజలం బల్క్‌ 


నమ్రుండై కృష్ణు వీక్షించి నరుండు భీతి 35. 


కేశవుని యీ పల్కులు విని యర్జునుండు చేతులు మొగిడ్చి వణ(కుచు నమస్కరించి 
గద్గద స్వరముతోం గృష్టుని, జూచుచు వినమ్రు(డై భయముతో నిట్లు పలికెను. 


అర్జున ఉవాచ | 
స్లానే హృషీకేశ తవ ప్రకీర్తా 
థె రా శీ 


జగ త్పహృ ష్యత్యను రజ్యతే చ । 


1/0 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


171 


రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి 


సర్వే నమస్యన్తి చ సిద సజాః ॥ 
య ధి “ఫు 


అర్జునుని పలుకులు: 

నీ మహాత్మ్యమున జగతి నెమ్మి నున్న 

ది యనురక్తి హృషీకేశ దిశల నెల్ల 

బాజుచున్నారు దైత్యులు భయము చేత 

జేయుచున్నారు ప్రణతులు సిద్ధులు దగ 36. 


హృషీకేశా నీ మహత్తుచే జగత్తు సంతోషమునం బ్రేమతో నున్నది. దైత్యులు 


భయముతో దిక్కులకు బాబుచున్నారు. సిద్దులు ప్రణతుల నొసంగు చున్నారు. 


కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్‌ 
గరీయసే బ్రహ్మణోఒప్యాదికర్తే । 
అనన్త దేవేశ జగన్నివాస 
త్వమక్షరం సదసత్తత్సరం యత్‌ ॥ 


ఏల నీకు నమస్కృతు లీయ రట మ 

హాత్మ ఘనుండ వనంత బ్రహ్మకును మూల 

మీవు స త్తసత్తుల కిల నెక్కు వయిన 

యక్షర జగన్నివాస దేవాధిదేవ 37. 


దేవా మహాత్మా నీ కేల నమస్కరింపరు? ఘనుండవు, బ్రహ్మకు మూల మీవు, సత్తు 
నసత్తులకు మిన్న వనంతా యక్షరా జగన్నివాసా. 


త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్‌ । 


వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వ మనన్త రూప ॥| 


ఆది దేవుండ వీవు మహా పురాణ 
పురుషుండవు నిధానము విశ్వమునకు విజ్ఞు 
డవు పరంధాము(డవు వేద్యుండవు ననంత 38. 


తే.గీ. 


తే.గీ. 


రూప వ్యాపించె విశ్వము ప్రోవ నీవు 


అనంతరూపా నీ వాది దేవుండవు, పురాణ పురుషుండవు, విశ్వమునకు నిధాన మైన 
వాండవు, విజ్ఞుండవు, వేదము లెజింగిన వాండవు. నీవు కాచు చుండ విశ్వము వ్యాప్త 
మయ్యెను. 


వాయుర్యమో౭గ్ని ర్వరుణః శశాబ్బుః 
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ | 
నమో నమస్తేఒస్తు సహస్రకృత్వః 


పునశ్చ భూయో౭పి నమో నమస్తే ॥ 


నీవ వాయువు యముండవు నిప్పు వరుణు 
డవును జంద్రుండవు ప్రజాపతివియు మజియు 
నెంచ ముత్తాతవును వేయి మించి వంద 


నమ్ములు మజల మటిల ప్రణతులు నీకు 39. 


నీవ వాయుండవు, యముండవు, నగ్నివి, వరుణుండవు, చంద్రుండవు ప్రజాపతి యగు 
బ్రహ్మవు, బ్రహ్మకు దండ్రివి. నీకు వేలకు మించి వందనములు. మటిల మటల 
నమస్కరించు చున్నాను. 


నమః పురస్తాదథ పృష్టతస్తే 
నమో౭స్తుతే సర్వత ఏవ సర్వ | 
అనన్త వీర్యామిత విక్రమ స్త్వం 
సర్వం సమాప్పోషి తతో౭సి సర్వః ॥ 


ముందు వెనుకయు దండము లందు కొనుము 
యన్ని వైపుల నుండియు నంజ లింతు 
నపరిమిత విక్రముండ వనంత వీర్యు 


డ వడరుదు వంతటను సర్వుండ వనంగం జను 40. 


అనంత వీర్యా యపరిమిత విక్రమా నీకు ముందు నుండి వెనుక నుండియు నన్ని 
వైపుల నుండియు నమస్కరింతును. నీ వంటతను వ్యాపించి యుండుటచే సర్వుండ 
వైతివి. 


172 


తే.గీ. 


తే.గీ. 


సఖేతి మత్వా ప్రసభం యదుక్తం 
హే కృష్ణ హే యాదవ హే సఖేతి | 
అజానతా మహిమానం తవేదం 


మయా ప్రమాదాత్సణయేన వాపి ॥ 


సబఖుండ వని యించి నే నలక్ష్యముగ నేది 
పల్కితినొ నీదు మహిమను జుల్కనగ న 
రసి ప్రమాదమునను మటి ప్రణయమునను 


హా సఖా యాదవా కృష్ణ యంచు వాని 41. 


చెలికాఃడ వని తలచి నేం బలికిన పలుకులను, నీ మహిమను జుల్కన సేసి పలికినవి, 


పొరపాటున స్నేహమున హా సఖా , యాదవా, కృష్ణా యంచు ననిన పల్కులను 


యచ్చావహాసార్థమసత్కృతో=సి 

6 
విహారశయ్యాసనభోజనేషు | 
ఏకోఒథవాప్యచ్యుత తత్సమక్షం 
తతోక్షమయే త్వామహమప్రమేయమ్‌ ॥ 


అచ్యుత విహారముల శయ నాసనముల 
భోజనము లందు బరిహాసముగను నీ స 
మక్షమున( జాటున( బరులం బల్కి నట్టి 


వెల్ల నప్రమేయ క్షమింపు మెల్లిదముల 42. 


అచ్యుతా విహారములలోన, శయ్యలందు, నాసనముల, భోజన సమయములు, 
బరిహాసముగ నీ యెదుట గాని జాటున గాని బరుల యెదుట నైన( బల్కిన చులకన 
పలుకులను క్షమించు మప్రమేయా. 


పితాసి లోకస్య చరాచరస్య 

త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్‌ | 
న త్వత్సమో౭స్త్యభ్యధికః కుతోఒన్యో 
లోకత్రయే౭ప్యప్రతిమప్రభావ ॥ 


173 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఈ చరాచర జగమున కీవ తండ్రి 
పరమ పూజ్యుడ(వును గొప్ప వాడంవు గురు 
వును సముండు నధికుండు లేడు గనంగ ముజ్జ 


గముల నప్రతిమప్రభావ మి నీకు 43. 


చరాచరపు జగత్తునకు నీవ తండ్రివి. పరమ పూజ్యుండవు. గొప్ప వాండవు. గురుడవు 
ముజ్జగము లందు నీ కధికుండు సముండును లేడు. అసమాన మైన ప్రభావము 


కలవా(డవు. 


తస్మాత్రణమ్య ప్రణిధాయ కాయం 
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్‌ । 
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః 

ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్‌ ॥ 


కావున నమస్కరింతును గాయ మెల్ల 
వంచి యీశ వంద్య యనుగ్రహించి నన్ను 
గొడుకుం దండ్రి వలె సఖు సఖు వలె బ్రియను 


బ్రియుని వలె సహింపం దగుదు పిర్మి దేవ 44. 


కావున శరీరము వంచి నమస్కరింతును. పూజనీయా యనుగ్రహింపుము. 
కొడుకును దండ్రి వలె, మిత్రుని సఖుని వలె, సఖిని ప్రియుని వలె; బేర్మితో నన్ను 


సహింపుము. 


అదృష్టపూర్వం హృషితోఒస్మి దృష్ట్వా 
భయేన చ ప్రవ్యథితం మనో మే । 
తదేవ మే దర్శయ దేవ రూపం 
ప్రనద దేవేశ జగన్నివాస ॥ 


మున్ను జూడని యాకృతి నిన్ను జూడ 
సంతసం బయ్యి భయ మంది యంతరంగ 


మందు నుంటిం జూపుమ నీదు ముందు రూప 45. 


174 


తే.గీ. 


తే.గీ. 


మిక నిట జగన్నివాస దేవేశ దయను 


మునుపు జూడని రూపమున నిన్ను జూచిన సంతసము కల్లను. భయము నా 
యంతరంగమున నిండినది. దేవదేవా జగ దావాస నీ ముందటి రూపమునే 
చూపుము. 


కిరీటినం గదినం చక్రహస్తం 

ఇచ్భామి త్వాం ద్రష్టుమహం తథైవ । 
తేనైవ రూపేణ చతుర్భుజేన 
సహస్రబాహో భవ విశ్వమూర్తే ॥ 


మకుటము గద లడర(గ నీదు కర మందు. 
జక్ర ముండు రూపంబ యిచ్చ గలదు కన 
నట్టయ సహస్రబాహు నీ వగు చతుర్భు 


జునిగ విశ్వమూర్తి కరుణ సురుచిరముగ 46. 


ఓ సహస్ర బాహూ కిరీటము, గద, చక్రము లుండు రూపము చూచుట యందే నాకు 
నిచ్చ గలదు నాల్లు భుజములతో నున్న యట్టి రూపమునే విశ్వ మూర్తీ దయతో. 


జూపుము. 


శ్రీభగవానువాచ । 

మయా ప్రసన్నేన తవార్జునేదం 
రూపం పరం దర్శితమాత్మయోగాత్‌ । 
తేజోమయం విశ్వమనన్తమాద్యం 
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్‌ ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

చూపితి, బ్రసన్నత నపూర్వ రూపము పర 
మ మ్మదృష్ట పూర్వము విశ్వ మయ మనంత 
మాద్య మాత్మ యోగమ్మున నర్జున యిట 


దీనిం దేజో మయమ్మును నేను నీకు 47. 


175 


తే.గీ. 


తే.గీ. 


అనంతము నాద్యము విశ్వ మయము మున్ను జూడనిది తేజస్వంత మైన యట్టి 
యపూర్వ రూపమును నా యోగమున నర్జున నీకు. బ్రీతినిం జూపితిని. 


న వేదయజ్ఞాధ్యయ నై ర్న దానైర్‌ న చ క్రియాభి ర్న తపోభి రుగై | 
వో తూ నష ఆ 
ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ॥ 


చదువ శ్రుతులు సేయంగ యజ్ఞములు దాన 
ములు క్రియలు నుగ్రతర తపముల నెవరును 
నర జగతి నీవు దక్క(గ నాదు విశ్వ 

రూప మరయంగ లేరు కురుప్రవీర 


అర్జునా వేదములు చదివినను, యజ్ఞములు సేసినను, దానములు, తపములు 


చేసిన నెవ్వరును నీవు దక్క జగతి లోనాయీ విశ్వ రూపమును జూడ లేరు. 


మాతేవ్యథామాచ విమూఢభావో 

దృష్ట్వా రూపం ఘోరమీదృజ్మమేదమ్‌ । 
వ్యపేత భీః ప్రీతమనాః పునస్త్వం 
తదేవ మే రూప మిదం ప్రపశ్య ॥ 


భితిం జెందకు కోభము వీడు చూడ 

ఘోర మైన నారూప మపార తృప్తి 

వీత భీతి నీవు మజలం బాత దైన 

నాదు రూపము దర్శింపు నయము గాను 


నా యపార మైన ఘోర రూపమును జూచి భీతి చెందకు. దుఃఖము వీడుము. తిరిగి 
నా పాత రూపమును భీతి వీడి చూడుము. 


సజ్ఞాయ ఉవాచ | 

ఇత్యర్జునం వాసుదేవ స్తథోక్త్వా 

స్వకం రూపం దర్శయామాస భూయః | 
ఆశ్వాసయామాస చ భీత మేనం 
భూత్వా పునః సౌమ్యవపు ర్మహాత్మా ॥ 


48. 


49. 


176 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


177 


సంజయుని పలుకులు: 

పలికి యిట్టు లర్జును తోడ వాసుదేవు( 

డంత. జూపించె నిజ రూప మతని కింకొ 

కపరి యాశ్వసించె మణీయు కరము భీతుః 

జూపి మటిల సౌమ్య తనువు సుందరముగ 50. 


కృష్ణు డిట్లు పలికి యర్జునునితోం దన సౌమ్యపు రూపమును దిరిగి చూపించెను. 


మటణియొక సారి యర్జునుని ననునయించెను. 


అర్జున ఉవాచ | 
దృష్ట్విదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన । 
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ॥ 


అర్జునుని పలుకులు: 

మనుజ రూపము గాంచి సౌమ్యతమ మిచటః 

గుదుట పడె జనార్దన నాదు మది సుఖముగ 

నిపుడు నీదైన యాకృతిని బడసితి స 

హజపు స్వీయ భావమ్ము నియ్యవసరమున 51. 


సౌమ్య తర మైన మానుష రూపమును జూచి నా మనస్సు కుదుట పడెను. జనార్దన 
నీ యాకృతి జూచి నా సహజ స్థితిని బడసితిని. 


శ్రీభగవానువాచ । 
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ । 


దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాజ్‌క్షణః ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

చూచి నట్టి వాడ వయితి చూడ దుర్ల 

భంపు నారూప మర్జున యింపు గొలుప 

దేవతలు గూడ నిత్యము దివ్యమైన 

యట్టి యీరూపు. గోరుదు రరయ నెలమి 52. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


178 


అర్జునా దుర్లభ మైన నా రూపమును జుచితివి. దేవత లెల్లప్పుడు దివ్య మైన యీ 


రూపమును జూడ గోరుదురు. 


నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా । 
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ॥ 


నన్ను నెవ్విధిం జూచితి చెన్ను మీఅ 

నిచట నవ్విధి గాంచ లే రవరును మి 

తపములను వేదముల నిక దానములను 

యజ్ఞముల నాచరించుచు నైన నన్ను 53. 


అర్జునా నన్ను నీ వే రీతి జూచితివో యా విధమున దపములు, వేదముల వలనను, 
దానములు యజ్ఞముల వలనను గాంచ లేరు. 


భక్తా త్వనన్యయా శక్య అహమేవంవిధో౭ర్లున । 
3 శీ జే 
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరన్తప ॥ 


అర్జున యనన్య భక్తియ యవసరమ్ము 

నాదు రూపు యథార్థమున( గన వలయు 

నన్న నెటుగ వలయు నన్న నన్ను నింక. 

జేరుటకును బరంతప తోరముగను 54. 


అర్జున నా రూపమును యథార్థముగం జూడ వల నన్న నెటుగవల నన్నను, 
జేరుకొన వలా నన్న ననన్యమైన భక్తి కావలయును. 


మత్కర్మ కృన్మత్సరమో మద్భృక్త సజ్జ వర్జితః | 
నిర్వైరు సర్వభూతేషు యః స మామేతి పాణ్ణవ ॥ 


ఎవండు పాండవ నాకొటికే పనులను 
జేయు రక్తుఃడు నాయం దమేయ భక్తుం 
డగును నాకు నిస్సంగుండు నగును భూత 55. 


179 


ములకు గాండు శత్రువు వాండ పొందు నన్ను 


పాండవా యెవడు నాకొటబకే పనులను జేయును, నా యందే రక్తి నుంచును, నాకు 
భక్తుం డగును, వీడు నాశలను, భూతములకు శత్రువు కాండో వాడు మాత్రమే నన్ను 
బొందును. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు విశ్వ రూప సందర్శన యోగమను పదునొకండవ 
యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పండ్రెండు - భక్తి యోగము 


అర్జున ఉవాచ | 
ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే | 
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ॥ 


అర్జునుని పలుకులు: 

నిన్ను నిత్యము మది నందు నెమ్మి నుంచి 
భక్తి సేవించు వారి నవ్యక్తు నక్ష 

రు మది సేవించు వారిలోన మణి యోగ 

ము నెజి(గిన వా రెవరు తెలుపుము ముకుంద 


కృష్ణా నిత్యము నిన్ను జిత్తమున భక్తితో సేవించువారి లోను, నవ్యక్తుండు నవినాశుండు 
నైన వానిని బూజించు వారిలో నెవరు నిజముగా యోగమును దెలిసిన వారో 


శ్రీభగవానువాచ । 
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తాఉపాసతే । 


శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

మనసు నా యంద నిలిపి నన్ననవరతము 
దగిలి యుత్తమ మైన శ్రద్ధను వహించి 

భక్తి సేవించు వారలు పరము లంచు 
యుక్తు లందు నని తలంతు యుక్తముగను 


180 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మనస్సును నా యందే నిలిపి మంచి శ్రద్ధను దాల్చి భక్తితో నన్ను రక్తితోం బూజించు 
వారు యోగు లందు నుత్తములని తలంచెదను. 


యే త్వక్షరమనిర్దేశ్య్వమవ్యక్తం పర్యుపాసతే । 
సర్వత్రగమచిన్త్యశ్చా కూటస్థమచలన్థువమ్‌ ॥ 
ఎవరు సేవింత్రు చెప్ప నలవియ కాని 
తెలియ రాని దానిని నంత వెలసి దలశు 
దరము గాని కదలకుండు దాని నిచ్చ 
లుండి మాటని బ్రహ్మము నుత్తమముగ 


చెప్పం దరము కాని దానిని, దెలియ రాని దానిని, నంతట నున్న దానిని, దలశు 
రాని దానిని, గదలని దానిని, నిత్య మైన దానిని, గూటస్ట మైన మాటని బ్రహ్మము 
నెవరు సేవింతురో 


సన్నియమ్యేన్టియగ్రామం సర్వత్ర సమబుద్దయః | 
ద్ర ధి 
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః ॥ 


వా రణంచి యింద్రియములను బన్నుగ మటి 
కలిగి సమబుద్ధి నన్నిటం గరము ప్రీతి 

సర్వ భూతముల హితము సలుపు టందు 
మనసు నుంచ. జేరుదురు కొమరున నన్న 


వారు తమ యింద్రియయ్ముల నణంచి యన్నిట సమ బుద్ధి కలిగి, ప్రీతితో 
భూతములకు మేలు చేయుటను మనస్సులో చింతింప నన్ను జేరుకొందురు. 


క్లేశో ఒధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్‌ । 


అవ్యక్తాహి గతిర్లుఃఖం దేహవద్భిరవాప్యతే ॥ 
క్త ర 


ఎవరి కవ్యక్తమున రక్తి యర్పడిన మ 
నమ్ము కల్లును గష్ట తరమ్ము సుమ్ము 
వారి కవ్యక్త గతి దుఃఖ కారకమ్ము 


181 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


182 


వొందుదురు దాని దేహులు పూని కరము 


అవ్యక్త మైన దానిపై రక్తి యున్న వారికి నవ్యక్త గతి పొందుట కష్టము దుఃఖ 
కారకమును. దేహ మందు నాసక్తి కల వారికి నతి ప్రయత్నమున నది లభించు 
చున్నది. 


యేతు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్సరాః । 
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే ॥ 


ఎవరు నాయంద కర్మము లెల్ల నుంచి 

నెమ్మి నన్నాశ్రయించి నిత్య మ్మనన్య 

యోగమున నన్న ధ్యానించు చుండి మదిని 

నంచితమగు భక్తిని నుపాసించు చుంద్రు 6. 


ఎవ్వరు కర్మము లన్నియు నా కర్పించి, నన్నాశ్రయించి, యేకాంత యోగమున 
నన్ను ధ్యానించి భక్తి తో నుపాసింతురో 


తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్‌ । 
భవామి నచిరాత్సార్థ మయ్యావేశితచేతసామ్‌ ॥ 


వారికి మనసు నాయం దపార ముంచి 

నట్టి వారికి నుద్ధర్త నగుదు నచిర 

ముగ దివిరి మృత్యు సంసార భూరి సాగ 

రమ్ము నుండి రక్షింపంగ నెమ్మి పార్ధ 7. 


పార్థా వారికి నా యందు నపారముగా మనస్సు నుంచిన వారికి నుద్ధరించు వాని 
నగుదును. శీఘ్రముగా మృత్యు రూపపు సంసార సాగరము నుండి రక్షింతును. 


మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ | 


2 నా క్‌ 
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ॥ 


ఉంచుము మనసు నాయంద మించి బుద్ధిం 8. 


తే.గీ. 


తే.గీ. 


బపు నాయందు. బిమ్మటం బరి నీవు 
చక్కంగ నివసింప గలవు సంశయమ్ము 
లేక నాలోన నర్జున ప్రాకటముగ 


అర్జునా బుద్ధిని మనస్సును నా యందే యుంచుము. అప్పుడు నీవు 


నిస్సంశయముగ నా లోననే యుండ గలవు. 


అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్‌ । 
అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనష్టాయ ॥ 


స్థిరముగ నిలుప మనమందు+ గర మశక్య 
మైన నన్ను ధనంజయ యంత+ గోరు 
మింక నభ్యాస యోగము నెంచి నన్ను 
బొంద నింపుగ దృఢ మతి చంద మొప్ప 


నా యందు స్థిరముగా నీ మనస్సును నిలుప నశక్య మైన నభ్యాస యోగమున దృఢ 
చిత్తముతో నన్ను బొందుటను గోరుము. 


అభ్యాసే౭ప్యసమర్థో౭సి మత్కర్మపరమో భవ । 
తి, wr త, 
మదర్ధ్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి I 


అబ్బెసమునందుం గూడను నబ్బురముగ 
మటియు నసమర్ధుండ వగు సమయము నందు 
నా నిమిత్తపు( బనులందు. బూను మడర 
నాదు పనుల ఫలమ్ము దనరును నీకు 


అభ్యాసము చేసిన నసమర్ధుండ వైనచో నా నిమిత్తపు, బనుల యందు 


నుద్యమింపుము. నా కొజకుం బనులు చేసినను సిద్దినిం బొందం గలవు. 


అథెతదప్యశక్తోఒసి కర్తుం మద్యోగమాశ్రితః । 
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్‌ ॥ 


183 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఇదియు జేయ నశక్తుండ వేని నాదు 
యోగ మాశ్రయించుచు నింక నుచిత రీతి 
నింద్రియ నియమ మొనరించి యలమి కర్మ 


చయ ఫలత్యాగ మొనరింపు సవ్యసాచి 11. 


ఇది కూడ నశక్య మైన నర్జునా నా యోగము నాశ్రయించి, యింద్రియములను 
నియంత్రించి, ముదముతోం గర్మముల ఫలము లందు నాశను వీడుము. 


శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్ఞానాద్ధ్యానం విశిష్యతే | 


ధ్యానాత్కర్మఫలత్యాగస్తాగాచ్చాన్తిరనన్తరమ్‌ ॥ 


జ్ఞాన మభ్యాసమునకు మిన్న యగు జుమ్మి 
మిన్న ధ్యానము జ్ఞానము కన్న ధ్యాన 
మునకు గర్మ ఫలత్యాగము కడు గొ ప్ప 


త్యాగ మిచ్చును శాంతిం బిదప( జెలంగి 12. 


జ్ఞాన మభ్యాసమున కెక్కువ, జ్ఞానముకన్న ధ్యానము మిన్న, ధ్యానమునకు గర్క 
వో వో 
ఫల త్యాగము గొప్ప. దాని వలన శాంతి లభించును. 


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । 
నిర్మమో నిరహజ్కారః సమదుఃఖసుఖః క్షమీ ॥ 


సర్వ భూతమ్ము లందు ద్వేషమ్ము లేని 
వాడు దయగల వాడును బరమ సమి(డు 
రాగ తాపములు దెలియ రాని వా(డు 


సముడు సుఖదుఃఖుముల యందు సహన శీలి 13. 


భూతము లందు ద్వేషము లేని వాడు దయ గల వాండు స్నేహము చూపు వాడు, 
రాగము లేని వాండు, కోపము లేని వాడు, సుఖ దుఃఖము లందు సమానుడు 


సహనము గల వాండు 


సన్తుష్టు సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః । 


184 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


185 


మయ్యర్పితమనోబుద్దిర్యో మదృక్తు స మే ప్రియః ॥ 


నిత్య తృప్తుండు యోగియు నిగ్రహంపు 

టాత్మ గలవాడు దృఢ నిశ్చయమ్ము వాండు 

నాకు భక్తుడు నాయంద నయపు బుద్ధి 

యమరి నట్టి వాడును బ్రియుం డగును నాకు 14. 


నిత్యము తృప్తి నొందు వాడు, యోగి, నిగ్రహింపం బడిన మనస్సు గలవాడు, దృఢ 
నిశ్చయుండు, నా యందు భక్తి యున్నవాండు, నా యందు బుద్ది నుంచిన వాండు 
నాకు బ్రియుం డగును. 


యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః। 
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః ॥ 


ఎవని వలన భయపడదొ యీ జగమ్ము 

లోకము వలన నెవ్వః డులుకక యుండు 

ముదము కోపము నుద్వేగమును భయమును 

వీడు నాతడు నాకతి ప్రీతు డగును 15. 


ఈ జగ మెవరి వలన భయపడదొ, లోకము వలన నెవడు భయపడడొ సంతోషము, 
క్రోధము, భయము నుద్వేగముల నుండి యెవండు ముక్తు( డగునో వా(డు నాకు 
బ్రియుండు. 


అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః | 
సర్వారమృపరిత్యాగీ యో మదృక్త స మే ప్రియః ॥ 


ఎవ్వం డాపేక్ష లేని వాం డింక శుచియు 

దకు(డు నుదాసియు మజి వెతల గడచిన 

వాండు గర్వము లుడిగిన వాండు నాదు 

భక్తుం డైన వాండు ప్రియుండు వాడు నాకు 16. 


ఆపేక్ష లేని వాండు, శుచియైన వాండు, దక్షుండు, నుదాసీనుండు, దుఃఖ ముడిగిన 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


186 


వాడు, గర్వము లేని వా(డు, భక్తు( డైన వా(డు నాకు బ్రియుండు. 


యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాజ్‌క్షతి । 
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః సమేప్రియః ॥ 


ఎవండు మురియండు పగ గొనండు వగవండు 

కోరం డెద్దియు శుభములకు నశుభముల 

కుండు దూరము నిత్యము నుండు భక్తి 

దనరి యాతడు ప్రియుం డంచితముగ నాకు 17. 


మురియని వాండు, పగ లేని వాండు, శోకింపని వాండు, దేనిం గోరని వాండు, 
శుభాశుభములకు దూరుండు, నిత్యము భక్తి కలిగిన వాండు నాకుం బ్రియుండు. 


సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః । 
శితోష్టసుఖదుఃఖేషు సమః సబ్ఞవివర్థితః ॥ 


సముడు శత్రు మిత్రుల యందు సముడు మాన 

ము నవమానము లందు సముండు నుష్ట 

శీతలమ్ములను సముడు నాతత సుఖ 

దూఖముల యందు సంగమము దొలంగు వాడు 18. 


తన వారి యందు బగ వారి యందు సముడు, మానావమానముల, సుఖ 


దుఃఖముల, శీతోష్ణముల సముడు, సర్వసంగములను వీడిన వాండు 


తుల్యనిన్దాస్తుతిర్మొనీ సన్తుష్టో యేన కేనచిత్‌ | 
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ॥ 


నిందల స్తుతుల నొక్క రీతిం దలంచుచు 

నుండు వాండు మౌనియు నేది యున్న దాని 

దనియు వాండు గృహ విహీనుండు నరు డింక 

స్తిరమతియు భక్తుండు ప్రియుడు కరము నాకు 19. 


187 


నిందలందు+ బొగడ్త లందు నక్క రీతి నుండు వాండు, మౌనవ్రతుండు, నున్న దానితో? 
దృష్తి జెందు వా(డు, గృహము లేని వాండు, స్థిర మైన బుద్ధి గలవాండు నయిన 


భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. 


యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే । 
శ్రద్దధానా మత్సరమా భక్తాస్తేఒతీవ మే ప్రియాః ॥ 


శ్రద్ధను వహించి యుంచి యాసక్తి నా ప 

యిన యథోక్తముగను ధర్మ్య మనెడు నమృత 

మెవరు సేవించు చుందురొ యింపుగ గడు. 

బ్రీతి వారు భక్తలు నతి ప్రియులు నాకు 20. 


ఎవరు శ్రద్ధతో నాసక్తిని నా పై నుంచి, యథోక్తమైన ధర్మమును బాటించు చుందురో 
యట్టి నా భక్తు లనిన నాకు మిక్కిలి యిష్టము. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు భక్తి యోగమను పండ్రెండవ యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పదుమూండు - కేత్ర కేత్ర 


ఖు 
ఖా 
వ 
ఠః 
క 
అ 
J 


అర్జున ఉవాచ | 

ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం కేత్రజ్ఞమేవ చ। 

ఏతద్వేదితుమిచ్చామి జానం జేయం చ కేశవ ॥ 
నొ క్ష స 


అర్జునుని పలుకులు 

ఏది క్షేత్రము క్షోత్రజ్ఞు డెవరు ప్రకృతి 

పురుషు లెవ్వరు కేశవ పూర్ణ మెటు(గ 

నిచ్చగింతు. బరంధామ యెలమి చెపుము 

జ్ఞానము మజియు జేయ మనంగ గూడ 1. 


కృష్ణా ప్రకృతి పురుషు లెవరు? క్షేత్రము క్షేత్రజ్ఞుడు నెవరు? జ్ఞానము మజియు 
జ్ఞేయము లేవి? యివి యన్నియు నే నెజు6గం గోరెదను. 


శ్రీభగవానువాచ | 
ఇదం శరీరం కౌన్తేయ కేత్రమిత్యభిధీయతే | 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

ఈ శరీరము మటి వచియింప( బడును 
క్షత్ర మంచు. గౌంతేయ యీ క్షేత్ర మెవండు 
నేరు నాతని నందురు నేరి నట్టి 


బుధులు క్షేత్రజ్ఞు. డిత డని ముదము మీటి 2. 


అర్జునా యీ శరీరమే క్షేత్ర మని పిలువం బడును. ఈ క్షేత్రమును దెలిసిన వానినే 


188 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


189 


కేత్రజ్ఞాం డందురు విబుధులు. 


క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత | 


కేత్రక్షేత్రజ్ఞయోర్లానం యత్తజ్ఞానం మతం మమ ॥ 


నన్నెజు6గుమ కేత్రజ్ఞు డనంగ నన్ని 
ఇ 
క్షేత్రముల లోన భారత పాత్రముగను 
దజచు క్షేత్రము క్షేత్రజ్ఞు నెబుకయ నిజ 
మైన జ్ఞాన మన(బడు నా యభిమతమున 3. 


నన్ను క్షేత్రముల నన్నింట నుండు కేత్రజ్ఞునిగ నెజుంగుము. క్షేత్రము కేత్రజ్ఞుల 
నెబు(గుట యే నిజమైన జ్ఞాన మని నా మతము. 


తతేక్షత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్‌ । 
స చ యో యత్పభావశ్చ తత్సమాసేన మే శృణు ॥ 


ఏది యా క్షేత్ర మెట్టిది యే వికార 

ముల బరంగు నేది యెచ్చట నలవడె నత 

డు నెవండు ప్రభావ మెయ్యది వినుమునావ 

లన వివరములు క్టప్తముగ నిటం బార్థ 4. 


ఆ క్షత్ర మెయ్యది, యెట్లుండు, నే వికారముల నుండు, నేది యెట్లు కలిగెను, కేత్రజ్ఞాం 


డెవ రాతని ప్రభావ మెట్టిది, యీ వివరములు క్రప్తముగ జెప్పెద వినుము. 


బుషిభిర్చృహుధా గీతం ఛన్దీభిర్వివిధైః పృథక్‌ | 
ద్ద ర్ట 
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్చిర్వినిశ్చితైః ॥ 


బుషుల వలన వేజుగను ననేక విధము 
ల నుడువంబడె ఛందముల వివిధముల 
బ్రహ్మ సూత్ర పదముల నిర్ణయము గాను 
మి సహేతుకముగను విమల తరమ్ము 5; 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


190 


బుషుల వలన వేదముల వలన వేటు వేటుగా బహు విధముల చెప్పబడినవి. బ్రహ్మ 


సూత్ర పదములు గూడ సహేతుకముగ నిశ్చయముగను జెప్పినవి. 


మహాభూతాన్యహజ్కారో బుద్ధిరవ్యక్తమేవ చ । 
ఇన్దియాణి దశైకం చ పళ్చా చేన్దియగోచరాః ॥ 


గొప్ప భూతము లవ్యక్త మొప్పు చుండ 

మజి యహంకారమును బుద్ధి మజియు నింద్రి 

యమ్ములు పదియు నొక్కటి యమరు చుండ 

నింద్రియంపు గోచరము లై దెలమి విరియ 6. 


పంచ మహాభూతములు, నవ్యక్తము (మూల ప్రకృతి), నహంకారము, బుద్ధి, జ్ఞాన 
కర్మేంద్రియములు పది, మనస్సు, నింద్రియ విషయము లైదును (శబ్దాదులు) 


ఇచ్చా ద్వేషః సుఖం దుఃఖం సజ్ఞాతశ్చేతనా ధృతిః | 
ఏతతేక్షత్రం సమాసేన సవికారముదాహృతమ్‌ ॥ 


కోరికయు ద్వేషము సుఖము ఘోర దుఃఖ 
మును శరీరము చైతన్యము ధృతి యనంగ 
బహు వికారముల( గలసి పలుక. బడెను 


సూక్ష్మముగ క్షేత్ర మని యిది చోద్యముగను 7. 


కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చేతనము, ధైర్యము మొదలగు 
వికారములం గూడి సూక్ష్మముగ క్షేత్రమని పలుకం బడును. 


అమానిత్వమదమ్బిత్వమహింసా క్షాన్తిరార్ణవమ్‌ । 
ఆచార్యోపాసనం శౌచం స్థెర్యమాత్మవినిగ్రహః ॥ 


నిష్కపటము నిగర్వము నిత్య సహన 
మును బుజుత్వ మహింసయు( దనర గురువు 
లం గొలుచుటయును శుభ్రత ప్రకటముగ స్థ 8. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


191 
రత్వ మాత్మ నిగ్రహము పరంగుచు నుండ 


మోసము లేమి, గర్వము లేకుండుట, సహనము, బుజుభావము, నహింస, 


గురువుల సేవించుటయు, శుచిత్వము, స్థిరత్వము, నాత్మ నిగ్రహము 


ఆ ఆ Cc 
ఇన్టియార్డేషు వైరాగమనహజ్కార ఏవచ । 
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదో షానుదర్శనమ్‌ ॥ 


ఇంద్రి యార్ధముల విరక్తి యేన యనెడి 
బుది లమియు. బుటుక ముదిమి మృత్యు 
ధ టబ 
వు మటి రోగ భయాది దుఃఖములు కలుగు 
దోషముల నెబుంగుటయును దోరముగను 9. 


ఇంద్రియ విషయము లందు విరక్తి భావము, నే నను భావము లేకుండుటయుం 
బుట్టుక, చావు, రోగ భయాది దుఃఖముల వలన గలిగెడు దోషముల యెబుక 


అసక్తిరనభిష్వజ్ఞః పుత్రదారగృహాదిషు । 
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు ॥ 


గృహము భార్యా తనయు లందు బహుళ మైన 
యట్టి యాసక్తి లేమియు నత్యధికము 

దగులమును వీడుటయు నిరతము సమముగ 

నిష్టము లనిష్టముల$ జరియించుటయును 10. 


భార్య పుత్రులు గృహము లందు నాసక్తి లేకుండుట, యమితమైన ప్రేమను వీడుట, 


యిష్టానిష్టము లందు సమముగా వర్తించుట 


మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ | 
వివిక్తదేశసేవిత్వమరతిర్ణనసంసది ॥ 


అనితర మగు యోగమ్మున నత్యచంచ 


లంపు భక్తి నా యందుంట యింపు( గొల్పు 11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


192 


చుంట యేకాంతము కరము వెంట జనము 
నుంట యిష్ట ముండక యుంట వంటి వెల్ల 


సాటి లేని యోగమున నా యందు నచంచల మైన భక్తి నుంచుట, యేకాంత మన్న 
నిష్ట ముండుట, తన చెంత జను లుండ నిష్ట పడకుంటయు 


అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్‌ | 


వ 


ఏతజ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతో౭ఒన్యథా ॥ 


నిత్య మధ్యాత్మపు టెజుక సత్య మంచు 
నెబుగుటయు( దత్త్వవేదము నెబుగుటయును 
జ్ఞాన మంచు జెప్పంబడె నజ్తాన మితర 

వో వో 


మైన యట్టి దంతయు నిశ్చయమ్ముగ నిక 12. 


అధ్యాత్మపు జ్ఞానమే సత్యమైన జ్ఞాన మని యెజుంగుట, తత్త్వ జ్ఞానపు విధ 


మెజుం/గుటయ జ్ఞాన మని చెప్పబడెను. ఇతర మైనది యంతయు నజ్ఞానమే. 


జ్ఞేయం యత్తత్పవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే | 


అనాదిమత్సరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ॥ 


తెలియ? దగిన దేదియొ దాని( దెలిపెద నెటు 

గంగ దేని నమృతము నింక బడయ నగు 

నాది లేని బ్రహ్మము నది యనంబడ దిటు 

సత్తు వంచును మటీయు నసత్తు వనియు 13. 


తెలియ+ దగినది దేనిం తెలిసిన మోక్షమును బొంద నగునో దానిని దెలిపెదను. అది 


బ్రహ్మము దానికి నాదిలేదు. అది సత్తు గాదు నసత్తును గాదు. 


సర్వతః పాణిపాదం తత్సర్వతో౭కిశిరోముఖమ్‌ । 
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి ॥ 


కాళ్లు చేతులు నంతట( గల్లిన దది 14. 


తే.గీ. 


తే.గీ. 


యంతట గనులు శిరములు నాస్యములును 
జెవులు నంతటం గలదియు. జేరి జగము 
నందు నెల్లను వ్యాపించి నట్టిదియును 


ఆ బ్రహ్మ మంతటం గాళ్లు, చేతులు, శిరములు, ముఖములు, చెవులు కలిగి యుండి 


జగము నెల్ల వ్యాపించి యున్నది. 


సర్వేన్దియగుణాభాసం సర్వేన్దియవివర్ణితమ్‌ | 
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్త చ ॥ 


ఇంద్రియ గుణములను వెలయించు నింద్రి 
యముల వీడి యుండు మిగుల నరతి నుండు 
నన్నిటి వహించు నట్టిద యనుభవించు 
గుణము లక్కజముగను నిర్గుణము నగును 


ఇంద్రియంపు గుణములను గలిగించును. ఇంద్రియములను విసర్జించి యుండును. 
అన్నిటి మీద విరక్తిని నుండును. అన్నింటిని బూని యుండును. గుణముల 
ననుభవించుచు గూడ నిర్గుణ మగును. 


బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ | 
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరసం చానికే చ తత్‌ ॥ 
ల్తయలజ్టు సె వే 


భూతముల కెల్ల నంతరమునను వెలుప 
లయును వెలయు. జరము నచర మయినదియు 
సూక్ష్మ రూప మగుట నది చూడ రాని 

దియును దగ్గరదియు దూర మయినదియును 


భూతముల లోపల వెలుపల నుండు నదియు, కదలునదియు గదలనిదియు, 
సూక్ష్మముగ నుండుట వలన గాన రానిదియు, దగ్గరగను దూరముగను గూడ 
నుండునది. 


అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్‌ | 


193 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


భూతభర్తృ చ తజ్చేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥ 
విడివడనిది భూతము లందు విడువడు నది 
యు నగు నారయ ధరియించు దనరి భూత 


రాశి హరియించు దానిగ ప్రభవ కార 


కమ్ముగ౦ దెలియంగ వలయు జుమ్ము దాని 17. 


భూతము లందు విడివడు నదియు దిరిగి విడివడ నదియు నగును. భూతములను 


ధరించును. వాని జన్మకారకముగాను లయకారకముగాను దెలియవలను. 


జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే | 
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్థితమ్‌ ॥ 
ఇ ఇ ఇ 0 


వెలుగు లందు వెలుంగును వేరయినది 
చికటికి నది జ్ఞానము జ్ఞేయము మటి 
జ్ఞాన గమ్యము నది యౌను సర్వ భూత 


ముల హృదిని నుండు ననంబడు ముచ్చటగను 18. 


వెలుగులకు వెలు గది. చీకటికి భిన్న మైనది. జ్ఞానము, తెలియం దగినదియు, 
జ్ఞానముచే బొంద దగినదియు నగును. సకల ప్రాణు లందు నుండునది. 


ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః । 
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ॥ 


ఇవ్విధి నుడువం బడియెను హితమున నిట 
సమసనమ్ముగ క్షేత్రము జ్ఞానము మలి 
జ్ఞయమును నింక దేని మదీయ భక్తు 


డెటింగి పొంద నా భావము నెలమిం దగును 19. 


ఈ విధముగా క్షేత్రము, జ్ఞానము మజియు జ్ఞ్లయము సంక్షిప్తముగా జెప్పం బడెను. 
దీని నెటింగిన నా భక్తుడు నా భావమునే పొందును. 


194 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


195 


ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి | 


వికారాంశ్చ గుణాంశ్రైవ విద్ధి ప్రకృతిసమృవాన్‌ Il 


నయముగ బ్రకృతి పురుషు లుభయు లనాదు 

లన(గ నెజుంగు వికారములును గుణములు 

నరయంగ మటేీ ప్రకృతి నుండియ జనియించి 

నట్లుగను దెలియ వలయు నంచితముగ 20. 


ప్రకృతి పురుషు లనాదు లని యెటు(గ వలను. గుణములు వికారములు ప్రకృతి 
నుండియే జనించిన వనియు+ దెలియ నగును. 


కార్య కారణ కర్తత్వే హేతుః ప్రకృతి రుచ్యతే । 
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే ॥ 


పనికి నావశ్యకమునకుం బని నొనరుచు 

వాం డగుటకును గారణ మాడం బడును 

బ్రకృతి సుఖ దుఃఖముల ననుభవమున కగు 

గారణము పురుషుండ పలుకం బడు నిట్లు 21. 


పనికి దాని యావశ్యకమునకుం, జేయు వాం డగుటకును బ్రకృతియే కారణము. సుఖ 


దుఃఖము లనుభవించుటకు కారణము పురుషు డగును. 


పురుషు ప్రకృతిస్టో హి భుజ్కే ప్రకృతిజాన్లుణాన్‌ | 


గ 
కారణం గుణసబ్లోఒస్య సదసదో గనిజన్మసు ॥ 


ప్రకృతిచే గలిగెడు గుణ వ్రాత మనుభ 

వించు నంద యుండి పురుషు డంచితముగ 

గుణముల కలయిక యగు కారణ మతనికి 

సుకృత దుష్కృతంపు భవములకు( జెలంగి 22. 


పురుషుడు ప్రకృతి వలన గలిగిన గుణముల ననుభవించును. ఆతని మంచి చెడ్డ 
పుట్టుకలకు గుణముల కలయికయే కారణ మగును. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తామహేశ్వరః । 


పరమాత్మేతి చాప్యుక్తో దేహేఒస్మిన్పురుషు పరః ॥ 


ఇత్తనువు నందలి పురుషు డితరుండు పర 
మాత్మ యని పిలువంబడు నతడు సాక్షి 

యు ననుమతి యొసంగెడి వాండును నయి భర్త 
గను మహేశ్వరుండును భోక్తగ నగు నింక 


ఈ శరీరములో మజియొక పురుషుడు పరమాత్మ యనం బడు వాండు సాక్షిగా 
నుండును. అతండే యనుమతి నిచ్చు వాండు, ప్రభవును, మహేశ్వరుండును, 
భోక్తయు నై యుండును. 


య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణై సహ | 
సర్వథా వర్తమానో౭పి న స భూయో౭భిజాయతే ॥ 


తెలియు నిట్లు పురుషు బ్రకృతిని స గుణము 
ల నెవ6డతండు చరించు చున్నను నిపుడు స 
కల విధమ్ముల. దనరి జగమ్ము నందు. 
దిరిగి జన్మంబు నోందండు ధరణి యందు 


ఇట్లు ప్రకృతిని గుణములు గూడిన పురుషుని నెవ డెటుగునో యతండు జగమ్మున 


వివిధ విధముల సంచరించినను దిరిగి జన్మను బొందండు. 


ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా । 
అన్యే సాజ్జ్యన యోగేన కర్మయోగేన చాపరే ॥ 


ధ్యానమునం గొంద జూత్మ నాత్మ వలన గను 
దురు విశదముగ నాత్మ యందుననె పరులు 
సాంఖ్య యోగమున నితర జనులు నింక 
గర్మ యోగమ్మున( దనరి మర్మ మెటింగి 


196 


23. 


24. 


25. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కొందటు ధ్యానముచే నాత్మ నాత్మ చేతనే యాత్మ యందు నెబుగుదురు. మటి 


కొందటు సాంఖ్య యోగమున నెటు(గ నితరులు కర్మయోగమున నెబు(గుదురు. 


అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే । 
తే౭ఒపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ॥ 
ఇతరు లిట్లు నేరక విని యితరులు నుడు 
వంగ సేవించు చుందురు భక్తి మెఐయ 
వినుట యందాస కలిగి వారును మరణము 
నుత్తరించు వార యగుదు రుత్తమముగ 


ఇతరులు కొంద టీది తెలియక పరులు చెప్పగా విని భక్తితో సేవించు చుందురు. 
వినుట యందాసక్తి కల వారును మృత్యువును దాంటుదురు. 


యావత్సష్టాయతే కిశ్చోత్సత్త్వం స్థావరజజ్ఞమమ్‌ । 


కోత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ది భరతర్షభ ॥ 
వో wm a 


ఎబు(గుమ కదలు కదలని యిట్టి కొంచి 

యంపు సత్త్వమయిన నింక నడరి సంభ 
యా శ్‌ ఆః 

వించున భరతర్షభ యది పెర్మి పుట్టు 


క్షేత్రము కలియ కేత్రజ్ఞాం జేరి యనంగ 


అర్జునా చరాచరము లైన యే చిన్న సత్త్వము లైనను క్షేత్రము క్రేత్రజ్ఞుని కలియ 
సంభవించును. 


సమం సర్వేషు భూతేషు తిష్టన్తం పరమేశ్వరమ్‌ । 
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి ॥ 


భూతముల యందు సమముగ, బ్రీతి నుండు 
నట్టి పరమేశ్వరుని లయమైన నలయు 
డంచు సతతమ్ము నెమ్మది నంచితముగ 


26. 


27. 


28. 


197 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


జూచు వాండ సత్యమ్ముగ జూచు వాండు 


ఎల్ల భూతము లందు సమ భావముతో నున్న పరమేశ్వరు(డు లయ మైనను 


లయము కా నట్లు మదిని జూచువాండు నిజమును జూచు వా( డగును. 


సమం పశ్యన్తి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్‌ । 
బౌ థి 
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


అంతట నక రీతిని నున్న యట్టి యీశ్వ 
రుని నరయుచు దనను దాను రోష మూని 
యెవడు హింసింపకుండున యెపుడు నతండు 


పొందు పరమంపు గతి నంత బూజ్యముగను 29: 


అంతట నొక్క రీతి నున్న యీశ్వరుని జూచుచు దనను దాను గోపమున నెన్నండు 
హింసించుకొనడొ యతడు పరమంపు గతిని బొందును. 


ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః | 
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి Il 


జగతి నందెలెడల( గాంచ సంతతమ్ము( 
బ్రకృతియ పనుల కెల్లను బన్నుగ నిక 
గారణ మనియు దన్ను నకర్త యనగ 


జూచు వా(డ సత్యమ్ముగ జూచు వాండు 30. 


జగత్తులో నెల్లెడలం బనుల కన్నింటికిం బ్రకృతియే కారణ మని తాను కర్త కానని 


యొవండు చూచునో నతండు నిజముగాం జూచు వాం డగును. 


యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి | 
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమృ్పద్యతే తదా ॥ 


ఎపుడు జగతి భూతము లవి యెల్ల వేటు 


వే అనెడి భావము నెటి(గి పిర్మి నుండి 31. 


198 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యొకని యంద విస్తరము లని కర మెటు(గు 
నపుడు పొందు నతండు బ్రహ్మమును దనరి 


ఎవడు భూతము లన్నియు వేటు వేటిని యజి(గి, యవి యెల్ల నొకని యందే 
విస్తారము లని యెజుంగునో యతండు బ్రహ్మమును జేరును. 


అనాదిత్వాన్నిర్లుణత్వాత్సరమాత్మాయమవ్యయ;ః | 
శరీరప్టోఒపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ॥ 


ఆది లేని వాడును మజి యవ్యయుండు 
నిర్గుణుడు పరమాత్ముడు నెగడినను శ 
రీర మందును గౌంతేయ లీల నెద్ది 


యు ననరింప( డంటండు నెవ్విధిని దలంప 32. 


అర్జునా యాది లేని వాడు నవ్యయుండు నిర్గుణుండు, పరమాత్ము(డు శరీరములో 
నుండి లీల నేది చేసినను దానికి నంటండు. 


యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే | 


సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ॥ 


అంతట. బర(గిన నభము సుంత యయిన 
కతన నెట్టంట( బడదొ యట్టి తెజంగుననె 
దేహ మందు నంతటను వర్తిల్లు చున్న 


యాత్మ దేని చేత నయిన నంట బడదు 33. 


ఆకాశ మంతట వ్యాపించిన నెట్టు లంట బడదో యట్టే దేహ మందు నంతట నున్న 
యాత్మ దేని చే నంట బడదు. 


యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః | 
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥ 


లోక మంత యొక్క రవి యెట్లు వెలిగించు. 34. 


199 


తే.గీ. 


బ్రభల నవ్విధి భారత భవ్యముగను 
క్షేత్ర మఖిలమ్ము వ్యాపించి చిత్రముగను 
వెలుగ జేయు కేత్రజ్ఞాడు విరివి గాను 


లోకము నెల్ల నొక్క సూర్యు డెట్లు వెలిగించునో యట్లీ క్షేత్రము నంతటిని క్షేత్రజ్ఞడు 


వెలిగించును. 


కేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా | 
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్‌ ॥ 


జ్ఞాన నేత్రముల నెవరు కాన నేర్తు 

రడరి క్షేత్రము క్షేత్రజ్ఞు లందు నెరవు 

భూత భావములను మటి మోక్ష గతిని 

వారు పొంద గలరు ముక్తి భద్రముగను 35. 


క్షేత్రము కేత్రజ్ఞుల నడుమ భేదమును, భూత భావములను మజియు వాని మోక్ష 
గతిని నెవ్వరు జ్ఞాన నేత్రమున( గాంతురో వారు ముక్తిని, బొందం గలరు. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగమను పదుమూండవ 


యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


200 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పదునాలుగు - గుణత్రయ విభాగ యోగము 


శ్రీభగవానువాచ । 
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్‌ | 
యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిదిమితో గతాః ॥ 

జ్ఞ ధ్‌ 


శ్రీభగవానుని పలుకులు: 

మంచి జ్ఞానము లందున మించి నట్టి 
జ్ఞానము నెటిగి దేనిని సన్మునీంద్రు 
లెల్ల బరమంపు సిద్దిని నెలమి బడసి 


రట్టి దాని నే నుడివెద నడరి మజిల 1. 


ఉత్తమము లైన జ్ఞానములకు నెల్ల మిన్న యైన జ్ఞానమును మజిల నీకు జెప్పు 
చున్నాను. దీనిని విని మునీంద్రులు పరమ సిద్ధిని? బొందిరి. 


ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః | 
సర్గేఒపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ ॥ 


ఆశ్రయించి యీ జ్ఞానము నంత నాదు 
సామ్యము, బడసి యింక వారు జన్మములను 
బొంద కుండుదురు మటియు నొంద రెట్టి 


దుఃఖములు ప్రళయమ్ము లందును వెటివక Bx 


ఈ జ్ఞానము నాశ్రయించి నాకు సమానులై మటుజన్మములను బొందరు. ప్రళయకాల 


దుఃఖములను గూడ బొందరు. 


మమ యోనిర్మహద్‌ బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్‌ । 


201 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సమృవః సర్వభూతానాం తతో భవతి భారత ॥ 


అతిశయ బ్రహ్మ మగు నాకు నంచిత జన 
న స్థలమ్మ యుంచెదు నందు సుస్థిర గతి 
గర్భ మీ జీవ కోటి కక్కారణమున 

జరుగు చున్నది పుట్టుక సముచితముగ 


మహదృహ్మము నాకు గర్భస్థానము. అందు నేను గర్భము నుంచుట వలన జీవ 


కోటి సంభవించుచున్నది. 


సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమృవన్తి యాః । 


తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥ 


ఎట్టి మూర్తు లుద్భవ మొందు నెల్ల గర్భ 
ములను గౌంతేయ కారణము సుమి వాని 
కీ ఘనబ్రహ్మమే బీజ మే నొసంగ 

నగుదుః దండ్రిని నన్నిటి కంచితముగ 


అర్జునా యే మూర్తు లే గర్భమున నుద్భవించినను గారణ మీ బ్రహ్మమే. నేను 
బీజము నొసంగు వాండను. కావున తండ్రి నగుదును. 


సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసమృవాః | 


నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్‌ ॥ 


ప్రకృతి నుండి పుట్టినవి యరయ(గ మూడు 
గుణము లవి సత్త్వము రజస్సు గూడి తమము 
దేహమున మహాభుజ యవి దేహి నవ్య 


యుని నిరతము కట్టుచు నుండు నుత్కటముగ 


ప్రకృతి నుండి మూడు గుణములు పుట్టినవి. అవి సత్త్వము, రజస్సు, తమములు. 


వ 
దేహమున నవ్యయు( డైన దేహిని నవి కట్టి యుంచును. 


202 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


203 


తత్ర సత్త్వం నిర్మలత్వాత్సకాశకమనామయమ్‌ | 


సుఖసజేన బధ్నాతి జానసజేన చానఘ ॥ 
౧ ఇ ౧ 


అందు ననఘ సత్త్వం బది యమల మగుట 
ద్యోతమానము నవికార ముండునదియు 
జ్ఞాన సుఖముల కోర్కులతో నది మజీ 


చెలగి బంధించు దేహునిం జిత్రముగను 6. 


అందు సత్త్వ గుణము నిర్మలము నవికరముగాం గనం బడును. దేహులను జ్ఞానము 


సుఖముల యందలి యాసచేం గట్టును. 


రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసబ్ఞసముద్భవమ్‌ । 
wm ణి ౧ 
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసజ్లేన దేహినమ్‌ ॥ 


రంజిలు రజోగుణమ్ము నిరతము రాగ 

మయ మయి విషయ వాంఛలం బడయ' బుట్టు 

నంచు నెజుంగు కౌంతేయ బంధించు నయ్య 

దింక దేహి గర్మాసక్తి శంక లేక 7. 


రజోగుణము రాగముతో గూడిన దై కోరికలతో గూడి పుట్టినది. కర్మములపై నాశతో 
దేహిని బంధించును. 


తమస,జ్ఞానజం విది మోహనం సర్వదేహినామ్‌ | 
గో a 


ప్రమాదాలస్యనిద్రాభిస్తన్ని బధ్నాతి భారత ॥ 


తెలివి లేమి తమోగుణ మలవడు నని 

భారత తెలియ వలయు సర్వ జనుల కది 

కలుగజేయు మోహము నిద్ర యలసత మట 

పుల వలన దేహులను గట్టు ముమ్మరముగ 8. 


అజ్ఞానము వలన దమోగుణము పుట్టును. జనులకు నది మోహమును గలుగ 
జేయును. నిద్ర, యలసత్వము, మటిపులతో నది దేహులను బంధించును. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


204 


సత్త్వం సుఖే సజ్జాయతి రజః కర్మణి భారత | 


జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సజ్ఞాయత్యుత ॥ 


జయము వొందును సుఖముల సత్త్వ గుణము 


కర్మతతుల రజస్సు సుకరము గాను 
జ్ఞానమును గప్పి తమ మింక జయము వడయు 
నేమటిక లందు దేహుల నెల్ల దగిలి 9. 


దేహులను దగిలి సత్త్వ గుణము సుఖములను బడయుటలోను, రజోగుణము 


కర్మములను సుకరముగా( జేయించుటలోను, దమోగుణము జ్ఞానమును మూసి 
యమజికల నుంచుట యందు జయమును బడయ( గలవు. 


రజస్తమశ్చాభిభూయ సత్త్వ 
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వ 


౦ భవతి భారత । 


౦ రజస్తథా ॥ 


పురుషుల రజో తమో గుణములను మీటి 


సత్త్వ గుణము భారత పెర్లు సత్త్వమును ద 


మో గుణమ్మును దాటి రజో గుణమ్ము 
సత్త్వ గుణ రజో గుణముల జంపి తమము 10. 


పురుషు లందు రజో తమో గుణములను మీటి సత్త్వ గుణము వృద్ధి జెందును. సత్త్వ 
తమోగుణములను దాటి రజోగుణము పెరుగును. సత్త్వరజోగుణములను దాటి 


తమోగుణము పెరుగును. 


సర్వద్వారేషు దేహేఒస్మిన్సకాశ ఉపజాయతే । 
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత Il 


ఈ తనువునం దెపుడు సక లేంద్రియంపు 

గడపల వెలి(గి జ్ఞానము గల్లు నప్పు 

డ యిెబుగ వలయు సత్త్వము నయముగ జని 

యించి వృద్ది వడసి నట్ల యంచితముగ 11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


205 


ఈ తనువున నింద్రియము లన్నింట జ్ఞాన మెప్పుడు ప్రకాశమాన మగునో 


యప్పుడు సత్త్వగుణము పుట్టి వృద్ధిం జెందినట్లు తెలియ వలెను. 


లోభః ప్రవృత్తిరారమృః కర్మణామశమః స్పృహా । 
రజస్యేతాని జాయన్తే వివృద్దే భరతర్షభ ॥ 
స ఎఅవృద్ధి ర్త 


వృద్దియైన రజస్సున విరివిగ జని 

యించును భరతర్షభ పను లెలమిని మొద 

లిడుటయు నశాంతి యాశలు నింక లోభ 

మాదిగ ప్రవృత్తియు( జెలంగ నధికముగను 12. 


అర్జునా రజస్సు వృద్ధి యైన బనుల నారంభించుటయు నశాంతి, యాసలు, లో భము 
మొదలగు వికారములు ప్రవృత్తియు నధికము లగుట జరుగును. 


అప్రకాశోఒప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవచ । 
తమస్యేతాని జాయన్తే వివృద్దే కురునన్దన ॥ 
అ యణ ay 


వృద్దియా తమో గుణమున వేగం బుట్టు 

నడరి కురునందన ప్రమాద మప్రవృత్తి 

యప్రకాశము మోహము ననగ గుణము 

లన్నియును దేహులం దెల్ల నరయ నింక 13. 


అర్హునా తమోగుణము వృది( జెందినప్పు డజాగ్రత్త, నిర్వ్యాపారము, నబభ్హానము, 
జు ధి = న 


మోహ మిత్యాదులు దేహు లందు. బొడం జూపును. 


యదా సత్త్వే ప్రవృద్దే తు ప్రలయం యాతి దేహభృత్‌ । 


తదోత్తమవిదాం లోకానమలాన్పతిపద్యతే ॥ 


ప్రబలు చుండ సత్త్వగుణము ప్రళయ మొంద 


దేహ ధారి పొందును వీడి దేహ మమల 
లోకముల నుత్తమ విదులు వీ(క నేగు 14. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


206 


లోకములు శంక లన్నవి లేక యిందు 


సత్త్వగుణము నిండినపుడు దేహ ధారి మరణించిన శరీరమును వీడి యుత్తమ 


జ్ఞానమున్న వా రేగు గతికి బోవును. 


రజసి ప్రలయం గత్వా కర్మసజ్లిషు జాయతే । 
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ॥ 


మరణమును బొంది నంతట మానవుడు ర 
జో గుణమున( గర్మ పరుల చూలి యగును 
దమము నందున మరణింప ధరణి యందు 
బుట్టు మూఢ కులము లందు, బట్టి యగుచు 15. 


రజోగుణముతోం గూడి మరణించిన గర్మములను జేయు వారింట జనించును. తమో 


గుణ ముండ మరణించిన మూఢ ( పశుపక్ష్యాది) కులమున బుట్టును. 


కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్‌ | 


రజసస్తుఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్‌ ॥ 


సాత్తికపు మంచి పనులకు స్వచ్చమ ఫల 


మగును దుఃఖము ఫలమగు నరయ రాజ 
సములకు( దెలివి లమియ తమపుం బనుల 
కెల్ల ఫలమని యందురు తెల్లముగను 16. 


మంచి పనులకు సాత్తికమైన నిర్మలత్వము ఫల మగును. రాజసపు( బనులకు 


దుఃఖము ఫలమగును. తామసపు( బనులకు నజ్ఞానము ఫలము. 


సత్తాత్సష్టాయతే జ్ఞానం రజసో లోభ ఏవచ | 


ప్రమాదమోహౌ తమసో భవతో౭జ్ఞానమేవ చ ॥ 


సత్యము వలన బుట్లును జాన మది ఎ 
కేన ట్‌ నే 


లుంగు నీ రజో గుణమున లోభ మింక 17. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


20/ 


మోహ మజ్ఞానము మటఖజిపు మూరి యుద్భ 
వించును దమో గుణమ్మున సంచరింప 


జ్ఞానము సత్త్వము వలన గల్లును. రజోగుణమున లోభము కల్లును. తమో గుణము 


వలన మోహము, నజ్ఞానము, మటబపులు కల్లును. 


ఊర్ధ్వం గచ్చన్తి సత్త్వస్థా మధ్యే తిస్టన్తి రాజసాః | 
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్చన్తి తామసాః ॥ 


సత్త్వ గుణ మందు+ గల వారు చనుదు రూర్జ్వ 
ములకు మధ్య నుందురు రాజసులు చెలంగి 
నీచ గుణవృత్తులు సతత మాచరింప( 


దామసు లధోగతిని నుండ్రు తథ్యముగను 18. 


సత్త్వగుణము గలవారు పై లోకములకు, రజోగుణముల వారు మధ్య లోకమునకు, 


జెడ్డ గుణములతో దమోగుణ మున్న వారు క్రింది లోకములకు బోవుదురు. 


నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి । 
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సో౭ధిగచ్చతి ॥ 


కర్తగం దలంప గుణముల గాక యితరు 

ని గనం డెప్పుడు ద్రష్ట యనిశము గుణము 

లకుంబరుని నెజుంగున్‌ యప్పు డి నతండు 

పొందు నా భావ మంచితముగను బార్థ 19. 


ఈ మూడు గుణములే యన్ని పనులకు గర్త లని యెంచి తాను కర్త కాదని జూచి 
గుణముల కతీతుని నెవం డెజుంగునో వాండు నా భావమును బొందును. 


గుణా నేతా నతీత్య త్రీన్ణేహే దేహ సముద్భవాన్‌ । 
జన్మమృత్యు జరాదుఃఖై ర్విముక్తోఒమృత మశ్నుతే ॥ 


దేహ మందు బుట్టిన యట్టి త్రిగుణముల న 20. 


తే.గీ. 


తే.గీ. 


తిక్రమింప దేహుండు పొందు సక్రమముగ 
జన్మ మృత్యు జరా దుఃఖ శమము మోక్ష 
లబ్ధియు ధనంజయ సదమల గతి నపుడు 


ధనంజయ దేహి యీ త్రిగుణముల నతిక్రమించిన జన్మ మృత్యు జరా దుఃఖముల 


నుండి విముక్తి వడసి మోక్షమును బొందును. 


అర్జున ఉవాచ | 


కైర్లిజ్లె స్త్రీ న్గుణా నేతా నతీతో భవతి ప్రభో | 


కిమాచారః కథం చైతాం స్త్రీ న్గ్లుణా నతివర్తతే ॥ 


అర్జునుని పలుకులు: 

ఈ త్రిగుణము లింపుగం బ్రభు ధాత్రి దాంటి 
నట్టి వా డెట్టి గుణముల నలరు వాండు 
వృత్తి యెయ్యది యే రీతి వీని నతం డ 
తిక్రమింప నోపం గలుగు దెలుపు మయ్య 


కృష్ణా యీ మూడు గుణములను దాంటం గల్లు వాం డెట్టి గుణములు కలిగి 


యుండును? ఆతని వృత్తి యేది వీని నెట్లు దాట గలడు? 


శ్రీభగవానువాచ | 
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్ణవ । 


న ద్వేష్టి సమృవృత్తాని న నివృత్తాని కాబ్‌కతి ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

ద్వేషమును బూనం డెన్నండు వెలుగుల నడ 
తలను మోహమున( దమంత( గలుగు చున్న 
యట్టి వానిని? బాండవ యతడు కోరః 
డెపుడు పోయినట్టివి వేని నేని మదిని 


అర్జునా యతండు తమంతట గలుగు చున్న సత్త్వ గుణపు వెలుగులను, రజోగుణపు 
నడతలను, తమోగుణపు మోహమును ద్వేషింపండు. పోయిన వానిని తిరిగి కోరండు. 


208 


21. 


22. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే | 
గుణా వర్తన్త ఇత్యేవం యో౭వతిష్థతి నేబ్దతే ॥ 


గుణముల. జలియింపక యుండి గుణము లవి స 
తమ్ము వర్తిల్లు నని తటస్థముగ దలంచి 

కంప మొంద కుండక యుండు నింపుగ నిర 
తమ్ము నెవ్వండు పాండు నందన తనరుచు 


అర్జునా గుణములకు, జలింపక, యవి నిత్యము వర్తించు నని తలంచి తటస్థముగ 


నుండి కంపము నొంద నట్టి వాడు 


సమదుఖఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాళ్చానః | 
థి ట్‌ 


తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్హాత్మసంస్తుతిః ॥ 


స్థితుడు సుఖదుఃఖముల నొక్క తీరు వాడు 
బంగరు శిల మన్నుల నొక్క పాటి వాండు 
సమత ప్రియము నప్రియములం జలుపు వాడు 
నిందల స్తుతుల సమముగ నెగడు దిట్ట 


సుఖ దుఃఖములందు నొక్క రీతి నుండు వాడు, బంగారము, జాయ, మన్నులను 
సమానముగాం జూచు వాండు, ప్రియము లప్రియముల నిందల స్తుతుల సమముగ 


నుండు వాండు, ధీరుండు 


మానాపమానయో స్తుల్య స్తుల్యో మిత్రారిపక్షయోః । 
సర్వారమృ పరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥ 


గౌర వాగౌరవమ్ములం దీ రొకటిగ 

నుండి మిత్రుల శత్రుల నొక్క పగిది 
నరయు వాని నారంభము లందు నిష్ట 
మందని నరు గుణాతీతు( డందు రెలమి 


23. 


24. 


25. 


209 


తే.గీ. 


తే.గీ. 


గౌర వాగౌరవములను, మిత్రులను శత్రువుల నొక్క రీతి జూచు వా(డును,కార్యముల 
నారంభము (కర్తత్వము) నిష్ట పడని వాండును గుణాతీతుండు గాం జెప్ప, బడును. 


మాంచ యో౭వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే | 
చ గుణాన్సమతీ త్రై తాన్మృహ్మ భూయాయ కల్పతే ॥ 


నన్ను భక్తి యోగమ్మున మిన్నగ నచ 
లిత మనమ్మున సేవించు సతము నెవండు 
గుణముల నతిక్రమించి తగు విధి నతండు 
పొందు నింపుగ బ్రహ్మత్వము నింక( బార 


పార్థా నన్ను భక్తి యోగమున నిశ్చల మతితో నిత్య మెవండు గుణాతీతుండై తగిన 


విధిని సేవించునో యతడు బ్రహ్మత్వమును బొందును. 


బ్రహ్మణో హి ప్రతిష్థాహ మమృత స్యావ్యయస్య చ । 


శాశ్వతస్య చ ధర్మస్య సుఖ స్యైకాన్తి కస్య చ ॥ 


ఆశ్రయుండ నేను బ్రహ్మకు నమృతునకును 
నవ్యయునకు శాశ్వత మయి నట్టి ధర్మ 
మునకు నేకాంతికపు సుఖమ్మునకు, బార 
యిటు(గు మివ్విధి మన మందు నెలమి నన్ను 


పార్షా నన్ను నమృతుండు, నవ్యయుండు నెన బ్రహ్మకు, శాశ్వత మన ధర్మమునకు, 
ర వి మి 
నేకాంత సుఖమునకు, నాశ్రయునిగా నెబు(గుము. 


యధ్యాయము . 


పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


26. 


2/7. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు గుణత్రయ విభాగ యోగమను పదునాలుగవ 


210 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పదునైదు - పురుపోత్తమ విభాగ యోగము 


శ్రీభగవానువాచ | 


ఊర్హ్యమూలమధణశాఖమశ్వత్దం ప్రాహురవ్యయమ్‌ | 
ధ్వ థా 


ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్‌ ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

వేర్లు పైనను గాండము విరిసి క్రింద 

వెలయు నా రావి మ్రానును విబుధు లందు 
రవ్యయ మని యాకుల నెవండరయ గలడు 


వేదములని వా'డగు వేద విదుండు సుమ్మి 1. 


వేర్లు పైనను బోదె క్రింద నున్న రావి చెట్టును విబుధు లవ్యయమని యందురు. 
ఆకులను వేదములుగా నెవడు గుర్తించునో నతడు వేద విదు( డగును. 


అధశ్చోర్ధ్వ్యం ప్రసృతాస్తస్య శాఖా 
గుణప్రవృద్ధా విషయప్రవాలాః । 
అధశ్చ మూలాన్యనుసన్తతాని 
కర్మానుబన్టీని మనుష్యలోకే ॥ 


కొమ్మలు పెరుగ గుణముల గోచరములు 
చిగురు లయి వ్యాప్తి జెందు నచిరము దిగువ 
మీదుల( బనుల చెజలను బాదుకొనుచు 


వేళ్లు నరలోకమున క్రింద విస్తరిల్లు 2. 


త్రిగుణముల వలన గొమ్మలు పెరుగంగా నింద్రియ విషయములు చిగురు లయి క్రింద 
పైన శీఘ్రమే వ్యాప్తి చెందును. పను లను చెజలః బాదుకొని వేళ్ళు నర లోకము 


211 


తే.గీ. 


తే.గీ. 


నందు! గ్రింద విస్తరిల్లును. 


న రూపమస్యేహ తథోపలభ్యతే 
నాన్తోన చాదిర్న చ సమ్పతిష్థా । 
అశ్వల్ధ్థేమేనం సువిరూఢమూలం 


4 5. 
అసజ్ఞశస్త్రేణ దృఢేన ఛిత్త్వా I 


ఇచట దీని రూపమ్మది యెటు(గ రాదు 
మజియు మొదలు చివర స్థితి యిటు(గ రాదు 
పాంతుకొ న్న వేళ్లు గల యశ్వల్ణేమును వి 

రక్తి నాబరగు శిత శస్త్రమున నటికి 


దీని రూపము నిచట నెటు(గ రాదు. మణీయు దీని మొదలు చివర స్థితులు తెలియ 
రావు. బాగుగా( బా(తుకొనిన వేళ్లు గల యీ రావి మ్రానును విరక్తి యనెడు వాడి 
శస్తమున నటికి 


తతః పదం తత్పరిమార్గితవ్యం 
యస్మిన్లతా న నివర్తన్తి భూయః । 
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే | 
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ॥ 


ఏ గతికి నే/౧ినం దిరిగి రాగ దరము 
కాద్‌ యట్టి పదము వెదకంగ వలయు 
నెవని వలన సనాతన మీ ప్రవృత్తి 

పెరిగె నతని నాది పురుషు శర ణన వలె 


చేరినం దిరిగి రానట్టి పదము నన్వేషింప వలెను. సనాతన మైన యీ ప్రవృత్తి యెవని 


వలన పెరిగినదో యట్టి యాది పురుషుని శరణు గోరవలెను. 


నిర్మానమోహా జితసజ్ఞదో షా 
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః | 
ద్వస్వ్వైర్విముక్తాః సుఖదుఖసంబ్ఞ 


ర్లచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్‌ ॥ 


212 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


213 


మాన మోహము లొల్లను మాను వారు 

తగులములు లేని వారు నాత్మ విదు లిచ్చ 

లు సుఖ దుఃఖాది యుగ్మములు గన నట్టి 

వారు జ్ఞానులు కందు రవ్యయపు( బదము 5. 


మోహాభిమానములు లేని వారు, నిస్సంగులు, నధ్యాత్మ జ్ఞాన మున్నవారు, 
సుఖదుఃఖముల సమానులు, నిచ్చలు లేనివారు జ్ఞానులు, పరమ ధామమును 
బొందెదరు. 


న తద్భాసయతే సూర్యో న శశాబ్కో న పావకః । 
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥ 


దేనిం బేరి తిరిగి రారొ దాని నాదు 

ధామమును వెలి(గింపరు తపన శశులు 

నగ్నియును బరమమ్మయి నట్టి దాని 

నెవ్విధమ్మునం గాంచిన నెన్నం డేని 6. 


అట్టి నాదు పదమును సూర్య చంద్రులు నగ్నియు ప్రకాశింప జేయ లేరు. అచ్చటకు 
నేగినం దిరిగి జన్మ నొందరు. 


మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః । 
మనణుషానీనియాణి ప్రకృతిస్తాని కర్షతి ॥ 
౮ 2 థి షె 


జీవ లోకమున నమరి జీవ భూతు 

నిగ సనాతన మీ కమనీయ మైన 

యట్టి నా యంశమె ప్రకృతి యందలి హృద 

యేంద్రియము లారు లాగుచు నెలమి నుండు 7. 


జీవు లందు నుండి జీవాత్మగ సనాతనమైన నా యంశమే ప్రకృతి యందలి 


యింద్రయములను మనస్సుతో (గలిపి యాటింటిని నాకర్షించుచుండును. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


214 


శరీరం యదవాష్నోతి యచ్చాప్యుత్రామతీశ్వరః | 
గృహీత్రైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్‌ ॥ 


పొందు నప్పుడు విడుచు నపుడు శరీర 

మును గ్రహించి యా రింద్రియములను వెడలు 

నీశ్వరుండు గంధమును గ్రహించి వాయు 

వా స్థలము నుండి చను నట్టి యనువు తోపు 8. 


శరీరమును బొందు నపుడు విడుచు నపుడును దేహమునకు నీశ్వరు(డైన జీవాత్మ 
యింద్రియము లాజింటిని గ్రహించి వాయువు వాసనలను గొని చను నట్లు 


వెడలును. 


శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ | 
అధిష్థాయ మనశ్చాయం విషయానుపసేవతే ॥ 


ఈ చెవిని గన్ను(జర్మము నింక నాలు 

కను మజియు ముక్కును మదిని గదిసి యింపు 

గ నధిరోహించి యనుభవించు నింక నింద్రి 

యార్థముల నెల్ల సతతమ్ము నక్కజముగ 9. 


చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మములను గూడి జీవాత్మ శబ్దాది విషయములను 
నిత్య మనుభవించును. 


ఉత్రామన్తం స్థితం వాపి భుజ్దానం వా గుణాన్వితమ్‌ | 
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషు ॥ 


ఉన్న వానిని వెడలుచు నున్న వాని 

ననుభవించు వానిని గాని యరయ లేరు 

మూఢులు గుణాన్వితు నెపుడు ముదము మీటి 

జ్ఞాన నేత్రులు గాంతురు వాని సతము 10. 


దేహ మందున్న వానిని గాని యనుభవించు వానినిం గాని పోవు వానినిం గాని 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


215 


మూఢులు జూడలేరు. జ్ఞాననేత్రులు జూడగలరు. 


యతన్తోయోగినకశ్రై నం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్‌ | 


యతన్తీ౬ప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః ॥ 


ఆత్మ యందున్న వానిని నరయఃం గలరు 

యోగు లభ్యాస పరులయి యోడుదు రవి 

వేకు లారయ నాతని విరివిగ నన 

రించినను శ్రమ నకృతాత్ము లించు కయిన 11. 


యోగు లభ్యాసమున నాత్మ యందున్న వాని నరయః గలరు. అవివేకు లితరులు 
పరిశ్రమించినను మనశ్శుద్ధి లెని వారు చూడలేరు. 


యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఒఖిలమ్‌ | 
యచ్చన్దమసి యచ్చాగ్నా తతేజో విది మామకమ్‌ ॥ 
'ఎట్ర' చె = ధి 


ఎట్టి తేజము రవి యందు నిమిడి జగతి 

నెల్ల వెలిగించు నే ప్రభ యిందు వందు 

వహ్ని యందు బరంగు నట్టి ప్రభ నెటుగుమ 

తెల్లముగ నది యెల్ల నాది యనంగ మది ie: 


విశ్వమును వెలిగించు సూర్యునిలో నున్నట్టి వెలుంగు, చంద్రుండు నగ్ని లో నున్న 


ప్రభలు కూడా నావియేయి యున్నవని యిబు(గుము. 


గా మావిశ్య చ భూతాని ధారయా మ్యహ మోజసా । 
పుష్ట్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ॥ 


భూమి యందు. బ్రవేశించి భూతముల ధ 

రించు చుంటి నేను బలిమి నంచితముగ 

నమృత మయుడు చంద్రుండ నయి యౌషధముల 

నెల్ల బోషించు చుంటి నేం జల్లగాను 13. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


భూమిలో నుండి సకల భూత రాశిని బలముతో భరించుచున్నాను. అమృత మయ 
చంద్రుండనై యౌషధముల నెల్ల బోషించు చుంటిని. 


అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః | 
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్‌ ॥ 


అగ్ని నై నేను బ్రాణి కాయమ్ము లందు. 

జేరి యొప్పిదముగ నటం జిత్రముగను 
బ్రాణము నపానముల+ గూడి రమ్యముగ జ 
తుర్విధపు టన్నము లజిగింతును జెలంగి 


అగ్ని నై నేను జీవుల కాయ మందు. జేరి ప్రాణాపానములతో నాల్లు రకములైన 
యన్నము నజిగింతును. 


సర్వస్య చాహం హృది సన్ని విష్ణో 
మత్తః స్మృతిర్ధానమపోహనళ్చా | 
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో 

వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్‌ ॥ 


అందటి హృదయమ్ముల లోన నుందు నేను 
జ్ఞానము మటజిపు స్మృతియును నా వలననె 
వేద్యుఃడను వేదముల చేత వేద విదుండ 
నింక వేదాంత కర్తయు నెల్ల నేన 


అందటి హృదయములలో నుందును. జ్ఞానము, మటపు, జ్ఞాపకము నావలననే 
కలుగును. వేదముల వలన తెలియ వలసిన వాడను, వేదములు తెలిసిన 


వాడను, వేదాంతములకు+( గర్తను నేను. 


ద్వావిమౌ పురుషా లోకే క్షరశ్చాక్షర ఏవ చ | 
కరః సర్వాణి భూతాని కూటస్టోఒక్షర ఉచ్యతే ॥ 


జగము నందు నక్షరుండును క్షరు డనంగ 


216 


తే.గీ. 


తే.గీ. 


217 


నిద్దజు పురుషులుండ(గ నెల్ల భూత 
ములు కరము లని యక్షరముగ నుడువ బ 
డు మటిీ దేహ మందున్న వాడు సతతమ్ము 


జగములో నక్షరుండు క్షరుం డని యిద్దజు పురుషులు కలరు. భూతము లల్ల 


(శరీరములు) క్షరములు. దేహ మందు నున్నట్టి వాం డక్షరుండు. 


ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః । 
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥ 


ఇంక నొకం డుత్తముండు గలం డిచ్చటం బురు 

షుండు పిలువబడు బరమాత్ముండని యెవః 

డవ్యయుం డవినాశుండు నఖిల జగము 

ల వెలసి భరించు వాండు దలంపం బతియి 17. 


మటి యొక్క డుత్తముండు పురుషుడు కలండు. పరమాత్మ యని పిలువంబడును. 
అతం డవ్యయుండు, నవినాశుండు, నఖిల లోకములను భరియించు వా(డు మణియు 


నీశ్వరుః డెల్లరకు. 


యస్మాత్‌క్షరమతీతోఒహమక్షరాదపి చోత్తమః । 
అతో౭స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥ 


ఎందు వలన క్షరము కన్న నింక నక్ష 

రమ్ము కన్న మిన్నన్‌ యక్కతమ్మునం బురు 

పషోత్తముండ నని శ్రుతులయం దుచిత రీతి 

లోకములను బ్రసిద్ధుండనే కరమ్ము 18. 


క్షరముల కన్న నక్షరముల కన్న మిన్న వైన కారణమున నేను బురుపోత్తము(డ 
నని యుక్తముగ వేదము లందు లోకము లందు+ బ్రసిద్ధి కెక్కితిని. 


యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్‌ । 
స సర్వవిదృజతి మాం సర్వభావేన భారత ॥ 


తే.గీ. 


తే.గీ. 


ఎవండు జ్ఞానియై నన్ని(క నెజు(గును బురు 
పషోత్తమునిగ వాండు భజించు నుత్తమముగ 
సర్వము నెటి(గి భారత సకల భావ 


ముల సతతము నింపుగ నన్న తలంచుచు మది 19. 


నన్ను బురుషోత్తమునిగ నెటి(గిన వాడు సకలము నెటి(గి నిత్యము తలంచుచు 


నుత్తమముగ భజించును. 


ఇతి గుహ్యతమం శాస్త్ర మిదముక్తం మయానఘ । 
ఏతద్భుద్ధ్వా బుద్దిమా న్స్యా త్కృత కృత్యశ్చ భారత ॥ 
అతి రహస్య మీ శాస్త్రము ననఘ యిచట 
జెప్పితి నిది యెటింగి రుచిరముగ నగు 
బుద్ధిమంతు(డవు మటియు+ బూర్ణ కర్మ 


ముల దనరుమ భారత యింక నలయకుండ 20. 


అర్జునా యతి రహస్య మైన యీ శాస్త్రమును నీకు జెప్పితిని. తగిన విధముగా దీని 
నెజింగి బుద్ధిమంతుండవు కమ్ము. నీ పనులను సక్రమముగా జేయుటకు సిద్ధ 


పడుము. 


218 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందుం బురుషోత్తమ యోగ మను పదునైదవ యధ్యాయము. 


పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పదునాటు - దైవాసుర సంపద్విభాగ యోగము 


శ్రీభగవానువాచ | 


అభయం సత సంశుద్దిర్దానయోగవ్యవస్థితిః | 
చాప్‌ థ్‌ జ్ఞ థ్‌ 


దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్‌ ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

భయము లేకుంటయు నిజ స్వభావ శుచియు 

జ్ఞాన యోగ మందుంటయు దాన దమము 

లార్జవము వేద పఠనమ్ముయజ్ఞములును 

దపము లాదిగ సద్గుణ తతులు నింక 1. 


భయమును వీడుటయు, నిర్మల స్వభావము కలిగి యుండుటయు, జ్ఞాన 
యోగమున నుండుట, దానము, నోర్మియు, బుజు భావము, వేదాధ్యయనము, 
యజ్ఞము లాచరించుటయు, తపము లొ నర్చుటయు మున్నగు సద్దుణముల తో 


నుండుట 


అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్‌ | 
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరదాపలమ్‌ ॥ 


సత్య మక్రోధము నహింస శాంతి నిష్క 

పటము త్యాగము నమిత కృపా గుణమ్ము 

సకల భూతముల యెడ నచాపలము న 

సంగమము మృదుత్వమును లజ్ఞయు ననంగ 2. 


సత్యము క్రోధము లేకుండుట, యహింస, కపటము లేకుండుట, త్యాగము, సకల 
భూతముల యెడల దయా గుణము, చపలత్వము లేమియు, విరక్తియు, మృదు 


219 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


స్వభావము సిగ్గు (చెడ్డ పనులు చేయుట యందు) కలిగి యుంట ననగ 


తేజు క్షమా ధృతిః శౌచమద్రేహో నాతిమానితా । 
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత ॥ 


తేజము క్షమయు ధైర్య మతి శుచి నుంట 
ద్రోహ హీనము గర్వము తొలగి యుంట 
యనంగ గుణములు భారత యడరు దైవ 
విభవ సంజాతులకు నెల్ల విశదముగను 


భారతా తేజస్సు, క్షమా గుణము, ధైర్యము, శుచిత్వము, ద్రోహ చింత లేకుండుట, 


నిగర్వము మున్నగు గుణములు దైవ వైభవము కల్లిన వారి లక్షణములు. 


దమ్మో దర్చ్పోఒభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ । 
అజ్ఞానం చాభిజాతస్య పార్ట సమ్పదమాసురీమ్‌ ॥ 
ఇ య 


అసుర విభవమ్మున జనన మంది నట్టి 
వాని కింక మోసమ్ము దర్పమ్ము క్రోధ 
ము నభిమానము పౌరుషమ్ము నవివేక 
మధికముగ బార్ధ సంతత మడరు చుండు 


పార్థా యసుర సంపద నుద్భృవించిన వారు మోసము, గర్వము, క్రో పము, 
నభిమానము, పౌరుషము, నవివేకములతో నిత్యము నుందురు. 


దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా | 
మా శుచః సమ్పదం దైవీమభిజాతో౭సి పాణ్ణవ ॥ 


దైవ సంపద యగు మోక్ష దాయకమ్ము 
బంధ హేతువె యసుర సంబంధ భూతి 
నీవు పాండవ యైతివి దైవ విభవ 
జాతుండవు గాన దుఃఖింపం జనదు నీకు 


220 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


221 


దైవ సంపద బుట్టుట మోక్షదాయకము, దైత్య సంపదం బుట్టుట బంధ కారక 
మగును. అర్జునా నీవు దైవ విభవమున నుదృవించితివి కావున నీకు దుఃఖింపం బని 
లేదు. 


ద్వౌ భూతసర్గా లో కేస్మిన్దెవ ఆసుర ఏవచ । 
దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్ట మే శృణు ॥ 


రాక్షసమ్ము దైవ మన విరాజిలును ద్వి 

విధపు భూత సంఘాతము విశ్వ మందు 

మున్న చెప్పంబడె వివరముగ నమర యు 

తమ్ము నాచే విను మసురత్వమ్ము పార్ధ 6. 


విశ్వములో దైవము రాక్షము లన(గ రెండు విధముల జీవ రాశి విరాజిల్లును. అమర 
సంబంధ మైనది మున్ను వివరముగా. జెప్పితిని. ఇప్పుడు రాక్షస భావపు 


వివరములు తెలిపెదను. 


ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః | 
న శౌచం నాపి చాచారోన సత్యం తేషు విద్యతే ॥ 


ఆసుర జను లెజుంగరు భాసురముగ 

జన్మ మోక్షములను సత్య శౌచము లవి 

వారి యందున మజియు నాచారములును 

గాన రావు వెదక గొంచ మైన బార్థ 7. 


పార్థా రాక్షస భావపు జనులు జన్మమోక్షముల నెటు(గరు. వారిలో సత్యము 
శుచిత్వము మజియు నాచారము లుండవు. 


అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరమ్‌ । 
అపరస్పరసమూతం కిమన్యత్కామహైతుకమ్‌ ॥ 


వారు జగతి ననుదు రనీశ్వరము మటియు 
నప్రతిష్ట మసత్యమ యనుచు ధృతిని 8. 


తే.గీ. 


తే.గీ. 


సంభవించు నన్యోన్యపు స్పర్శ వలన 
సంతతమ్ము( గామ ఫలమ యింతియ యని 


అసుర భావపు వారు జగత్తున నీశ్వరుండు లేండందురు. ఇది యసత్యము 
నప్రసిద్ధమని యందురు. సంగమము వలన పుట్టుకలు కల్లుచున్న వని యందురు. 


కామమే మూల మందురు. 


ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఒల్పబుద్ధయః । 
ప్రభవన్తు.గ్రకర్మాణః క్రయాయ జగతో౭హితాః ॥ 


ఇట్టి దృష్టి నుంచి మదిని నెల్ల నష్ట 
లు లు ౧ (౫) 
చితు లల్ప బుదులు చెడ చేత లందు 
త్తు ద డ్డ 
నిష్ట మున్న వా రహితులు నీ జగతి వి 
నాశమున కందుదురు జననమ్ము భువిని 


ఇట్టి బుద్ధి కలిగిన వా రల్పబుద్ధులు వివేక హీనులు. చెడ్డ పనుల యందు నిష్టముతో 
నుందురు. వీరు శత్రువులు. విశ్వనాశనమునకు వీరు జన్మింతురు. 


కామమాశ్రిత్య దుష్పారం దమృమానమదాన్నితాః | 
మోహాద్భృహీత్వాసద్గాహాన్సవర్తన్తే౭. శుచివ్రతాః ॥ 
ఏ సతు 


కపట మతిశయము మదముల పరమౌచు 
నాశ్రయించి కామమ్ము నత్యధికముగను 
మోహమునను దురాచారములు గ్రహించి 
దుష్ట చరితులు నడచు కొందురు సతతము 


కపట మభిమానము, గర్వములను గూడి, కామము నాశ్రయించి, యజ్ఞానముతో 


దురాచారములతో దుష్ట చరితులు నడచుకొందురు. 


చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః | 
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ॥ 


222 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అపరిమిత మయిన తలంపు నాశ్రయించు 

వా రగుచు మరణాంతము వటికు కామ 

భోగ పరులెల్ల జీవితంపు పరమార్థ 

మిదియ యని నిశ్చయమ్ముగ మది దలంచుచు 


అపరిమితములైన యాలోచనలతో. గామ లాలసులై జీవితపు బరమార్థము 
భోగములే యని యెంచుచు మరణాంతము వటకు 


ఆశాపాశశతైర్చద్దాః కామక్రోధపరాయణాః । 
ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసళ్చాయాన్‌ ॥ 


ఆశలను వందల కొలది పాశములను 
గట్టువడి కామ కోపము లట్టుడుకుచు 
నుండం గామభోగమ్ముల నురువుగం బడ 
య ధనరాశి వాంఛింతు రన్యాయముగను 


వందల కొలది యాస లను ద్రాడుల గట్టు వడి, కామభోగముల ననుభవించుచు, 
నన్యాయంపు విత్త రాసులను వాంచింతురు. 


ఇదమద్య మయా లబ్బమిమం ప్రాప్స్యే మనోరథమ్‌ । 
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్‌ ॥ 


దీని నిప్పుడు పొందితి నే నభీష్ట 

మియ్యది నింకం బొందెడు వాండ నియ్య దున్న 
దిపుడు తిరిగి ధనమ్ము సందియము లేదు 
ముందు నేం బొందంగల వాండ ముమ్మరముగ 


ఈ కోరికను నే నిప్పుడు పొందితిని. ఇక ముందు నిది బొందం గలవాండ, యీ విత్త 
ముంది యిపుడు ముందును నింక బొంద గలను మిక్కుటము నిస్సందియముగ 


అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి । 


ఈశ్వరోఒహమహం భోగీ సిద్దో ౭హం బలవాన్సుఖీ Il 


223 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఈ విరోధి యిప్పుడు వధియింప బడెను 
నా వలననె చంపుదు నన్యు( జేవ మీటి 
మహిని భోగియు సిద్దుండ మటియు నీశ్వ 


రుండ బలవంతు(డ నతి సుఖుండ నేను 14. 


ఈ శత్రువు నిప్పుడు చంపితిని. ఇంక నన్యుని బలిమి జంపుదును. నేను సిద్ధుండను, 
భోగిని, విభుండను, బలవంతు(డను మటీయు సుఖిని 


ఆధ్యోఒభిజనవానస్క్మి కోఒన్యోఒస్తి సదృశో మయా । 
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ॥ 


ధనము గలవాండ సత్కులోదృవుండ యజ్ఞ 
ము లొనరించు వాండను దాత ముదము గొనుదు 
నన్యుః డెవండు సాటి యనుచు నజ్ఞత మటి 


మోహమున ననునిత్యము మూరు వారు 15. 


ధనవంతు(డను, సత్కులమున( బుట్టిన వాడను, యజ్ఞకర్తను, దాతను, హర్ష 
మొందు వాడను, సాటి లేని వాడ నని యజ్ఞానముతో మోహమున నిత్యము 
చెల(గు వారు 


అనేకచిత్తవిభ్రానా మోహజాలసమావృతాః । 


ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేఒశుచా ॥ 


మిక్కుటంపు( జిత్తభ్రమ లుక్కు మీటి 
మోహ జాలములను గూడి మురియుచు(' దమి( 
గామ భోగ లాలసులయి కలుషిత మగు 


ఘోర నరక మందు మిగుల గుములు చుంద్రు 16. 


మతిభ్రమకు లోనై యజ్ఞానమునం గోరిక లందు మునింగి మురియుచు ఘోర 


నరకమున కేంగి బాధలు పడుచుందురు. 


224 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఆత్మసమ్మావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః । 
యజన్తే నామయజ్ఞెస్తే దమ్బేనావిధిపూర్వకమ్‌ ॥ 


తమ్ము, బొగడు కొనుచు జడు లెమ్మెయి ధన 
మాన మద సహితము నామ మాత్ర యజ్ఞ 
ముల నవిధి పూర్వకము గర్వము మితి మీ 


జలుపు చుందురు కపటంపు. దలథయు లడర 17. 


జడులు తమను దాము పొగుడు కొనుచు ధనము, గౌరవము,గర్వములతోం గూడి 
విధానములకు భిన్నముగా! టేరు కొజకు యాగములను జేయుదురు. కపటపు 
టాలోచనలతో నిత్యము నుందురు. 


అహజ్కారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః | 


మామాత్మపరదేహేషు ప్రద్విషన్తో ఉఒభ్యసూయకాః ॥ 


నేన యనెడు భావ మ్మభిమానము బల 
ము కినుకయు( గామము నధికముగను సంశ్ర 
యించి నిజ పర తనువుల నెల్ల నున్న 


నన్ను ద్వేషించు చుందు రనవరతమ్ము 18. 


నే ననెడు భావముతో బలము మానము కోపము కామము నధికము కాగా-దమ 
మటీయు నితరుల హృదయము లందు నున్న నన్ను ద్వేషించు చుందురు. 


తానహం ద్విషతః క్రూరాన్సంసారేషు నరాధమాన్‌ । 


క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ॥ 


పగ నడరు నరాధములను బదరి గ్రూర 
మతుల సంసారముల యందు మసల తిరిగి 
నేను వారి నుంచెదు నింక నిత్య మసుర 


గర్భముల లోపల నశుభ కరుల నెల్ల 19. 


పగతో రగులు నరాధములను గోపించి కూర మతుల సంసారములలో మసలిన పిదప 


225 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


226 


తిర్గి వారిని నసురుల గర్భము లందు నుంచుదు నెల్లప్పుడు. 


ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని | 

మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్‌ ॥ 

దైత్య గర్భము లందునె తగిలి మూఢు 

లంత జన్మజన్మల నన్ను సుంత సేర 

కుండం బోదురు కౌంతేయ యున్న దాని 

కన్న నెక్కు డధమ మైన గతికిం దిరిగి 20. 


దైత్య గర్భము లందు దగులుకొని మూఢులు జన్మ జన్మ లందును నన్ను జేర 
కుండుదురు. ఉన్న దాని కంటె నధమంపు గతికి బోవుదురు. 


త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః | 
కామః క్రోధస్తథా లోభస్తస్మా దేతత్తయం త్యజేత్‌ ॥ 


నరకమునకు ద్వారమ్ములు నరుల కెల్ల 

గాంచం గ్రోధము లోభము కామము లన 

మూండు గుణము లాత్మవినాశము లవి కాన 

విడువ వలయు మూడింటిని గడు రయమున 21. 


నరుల కెల్లరకుం గ్రోధము, లోభము, కామములు మూడును నరకమునకు 
ద్వారములు. వారి నాశనమునకు గారణములు. కావున నీ మూడింటిని వేగముగ 
విడువ వలెను. 


ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్తిభిర్నరః । 
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్‌ ॥ 


చీంకటికి, దలుపులు వీని వీ(క విడువ 

నరుడు కౌంతేయ మూటిం దనకు శుభమ్ము( 

జేసి కొనును నిశ్చయముగ భాసురముగ 

నంత జేరు నిక బరమ మైన గతిని 22. 


తే.గీ. 


తే.గీ. 


22/ 


ఈ మూడు చీకటి నరక ద్వారములను వీడిన వాండు తనకు శుభము లైనవి 
చేసికొనును. అంత బరమంపు గతిని బొందును. 


యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః । 


నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్‌ ॥ 


వీడి శాస్త్రము. గోర్కులం గూడి యెవండు 

నడచు నట్టి వా. డరయ నేరం డి(క సిద్ధి 

నెన్నండు సుఖము. బొంద లేం డింత యని 

యుత్తమంపు గతిని, బొంద నోడు నతండు 23. 


ఎవడు శాస్త్రమును వీడి కోరికలతో నుండునో వాండు సిద్ధిని బొందండు. సుఖమును 
బొందండు. ఉత్తమ గతికి బేరండు. 


ఆ ఆః రి, 
తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్ధతౌ | 
జ్ఞాత్వా శాస్తవిధానోకం కర్మ కర్తుమిహార్హసి ॥ 
వో = క్‌ లా బా 


అందు వలన శాస్త్రమ్ము నీ కది ప్రమాణ 

మగును నిర్ణయింప(గ జేయ( దగిన తగని 

పనులు శాస్త్రమ్ము దెల్పిన పనుల నెటి(గి 

చేయం దగుదు విచ్చట నీవు చింత వీడి 24. 


కావున శాస్తమే చేయం దగిన చేయం గూడని పనులకు బ్రమాణ మగును నీకు 
నర్జున. శాస్త్ర సమ్మతపు బనులను దెలిసికొని వానిని నిచట దుఃఖమును వీడి నీవు 
చేయం దగుదువు. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు దైవాసుర సంపద్విభాగ యోగమను పదునాటివ 


యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృషాయ నమః 
ణ 


శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పదునేడు - శ్రద్దాత్రయ విభాగ యోగము 


అర్జున ఉవాచ | 

యే శాస్త్రవిధిముత్సృజ్య యజనే శ్రద్దయాన్వితాః | 
= eg =| 

తేషాం నిష్థాతు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ॥ 


అర్జునుని పలుకులు: 

యెవరు శాస్త్ర పద్ధతి వీడి యింపొసంగెడు 
శ్రద్ధ తోడ సేవింతురొ యిద్దర మజి 

వారి స్థితి యది యెయ్యది పన్నుగం దెలు 
పుమ రజస్సత్త్వ తమముల మూటిం గృష్ట 


శ్రద్ధను గలిగి యుండియు శాస్త్ర పద్ధతులను వీడి సేవించు వారి స్థితి యెట్లుండునో 
త్రిగుణము లందు నెద్ది యగునో తెలుపుము కృష్ణా. 


శ్రీభగవానువాచ | 
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా । 
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

సాత్తికము రాజసము తామసమ్ము ననంగ 
దేహు లందున శ్రద్ధలు త్రివిధములుగ 
నుండు నైజ మనుసరించి మెండుగ వివ 


రించెద వినుమ వానిని నంచితముగ 


దేహు లందు సాత్త్వికము, రాజసము మటణియు( దామస మని స్వభావము 
ననుసరించి మూడు విధముల శ్రద్ద లుండును. వానిని వివరించెదను విను మర్జున. 


228 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


సత్తానురూపా సర్వస్య శ్రద్దా భవతి భారత । 
వ వీ ధి 


శ్రద్ధామయో౭యం పురుషో యో యచ్చద్ధః స ఏవ సః ॥ 


ఎల్లరకు వారి నైజము వల్ల గలుగు 
శ్రద్ధ భారత పురుషుడు సంతతమ్ము 
నెంచ శ్రదా మయు(డ యత డెట్టి శ్రదం 
ధ్‌ ట్‌ ౌధ 
గలిగి యుండు నట్టి నరునిగనె యెజుం/గుమ 


అర్జునా యెల్లరకు వారి వారి నైజము వలన శ్రద్ద కలుగును. ఎవరి కెట్టి శ్రద్ద కలుగునో 


యతః డట్టి నరు డని యజుంగుము. 


యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః | 


ప్రేతాన్ఫూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ॥ 


సాత్తికులు యజింతురు దేవ సంచయమును 
రాజసులు యక్ష రాక్షస వ్రాతము నింక 
నన్యు లా తామస పురుషు లర్బన లొన 


రింతు రీ ప్రేత గణ భూత సంతతి నెద 


సాత్త్వికులు దేవతలను, రాజసులు యక్ష రాక్షసులను, దామసులు భూత ప్రిత 


గణములను బూజింతురు. 


అశాస్త్ర విహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః । 


దమ్బాహజ్కొరసంయుక్తాః కామ రాగ బలాన్వితాః ॥ 


కపటమును గర్వమును గూడి కామ రాగ 
బలయుతులు శాస్త్రముల లేని పద్ధతులు ద 
లంచి ఘోరమైన తపము నెంచి యెవరు 
సంయతిని చేయుదురొ యట్టి జనుల నరయ 


కపటము, గర్వము లుండ( గామము తగులము బలము కలవారు శాస్త్రములలో లెని 


229 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


230 


విధముగ ఘోర మైన తపస్సు చేయు చుందురో వారు 


కర్ణయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః | 
మాం చెవానఃశరీరసం తాన్విద్దా సురనిశ్చయాన్‌ Il 
er థ ధగ 


ఇంద్రియములను దేహమం దెలమి నున్న 

నన్ను గృశియింపం జేయుచు నున్న వారు 

నిర్వివేకులు వారిని నేర వలయు 

నసుర భావము గల వార యంచు నింక 6. 


వారి యింద్రియములను, వారి దేహము లో నున్న నన్ను గృశింపం జేయు చున్నట్టి 
యవివేకులు. వారిని రాక్షస భావము కల వారిగా నెటు(గ వలయును. 


ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః । 
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ॥ 


తలప నంది తిండియు వెలుంగు మూడు 

విధముల దనరి మిక్కిలి ప్రియము నొసంగ 

యజ్ఞము తపము దానము నవియు నట్ల 

వాని భేద మెజుంగుమ పార్ధ యిపుడు 7. 


పార్థా యాహారము, యజ్ఞము, తపము, దానములు గూడ మూడు విధములు. వాని 
భేదమును తెలిసికొనుము. 


ఆయు:సత్త్వబలారో గ్యసుఖప్రీతివివర్ధనాః | 


రస్యాః స్నిగ్గాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః I 


ఆయు రారో గ్యములు బల మమిత సుఖము 


సత్త్వ గుణము ముదమ్ముల సా(కు నవియు 


స్థిరము లతి హృద్యములు మటి స్నిగ్గములును 
థె ధి 


రసములును సాతి 


త్తి కులకు కరము ప్రియములు 8. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


231 


ఆయువు, నారోగ్యము, బలము, సుఖము, సంతోషములను సత్త్వ గుణమును వృద్ధి 
పబిచునవి, స్థిరముగా నుండునవి, మనస్సునకు+ బ్రీతి యయినవి, చమురు గలవి, 


రస వంతములును సాత్తికులకు( బ్రియములు. 


కట్వామ్లు లవ ణాత్యుష్ట తీక్ట రూక్ష విదాహినః । 


ఆహారా రాజస స్వ్యేష్టా దుఃఖశోకామయప్రదాః ॥ 


చేదు పులు పుప్పు కారము చెల(గు నవియు 

వేడి యైనవి మటి గట్టివియును దాహ 

మిచ్చు నాహారములః బ్రీతి మెండు రాజ 

సులకు బహు దుఃఖ శోకదములు ప్రియములు 9. 


చేదు, పులుపు, నుప్పు, కారముగా నున్నవి, వేడివి, గట్టివ, దాహమును బెంచు నట్టి 
యాహారములు రాజసులకు. బ్రీతి. అవి దుఃఖము, శోకములను గలిగించును. 


యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్‌ | 
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్‌ ॥ 


జాము గడచిన యన్నము చల్లనిదియు 

నరసము చెడినదియు( గర మశుచి యైన 

దియును దినంగ మిగిలి నట్టిది యగుం దిండి 

తామసులకు నగును బ్రియ తమము సతము 10. 


జాము మించిన, చల్లని యన్నము, పొడిగ నున్నవి, చెడినవి, శుభ్రము 
లేనివి, మిగిలి పోయినవియు. దామసులకు+ బ్రీతి. 


అఫలాకాజీక్షభి ర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే । 

యష్టవ్య మే వేతి మనః సమాధాయ స సాత్త్విక I 

ఫలము నాశింపకయు' జెప్ప బడిన రీతి 

శాస్త్రముల యందు దప్పక సలుప వలయు 

నంచు మన మందు నెంచియే యజ్ఞ మాచ 11. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


రింతు రది సాత్త్విక మ్మగు సంతతమ్ము 


శాస్త్రము లందు జెప్పిన రీతి ఫలముల పై నాశ లేక చేసెడు యజ్ఞ కర్మములు 


సాత్తికములు. 


అభిసన్ధాయ తు ఫలం దమార్థమపి చైవ యత్‌ । 
ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసమ్‌ ॥ 


ఆశ పడి ఫలమందు దంభార్థ మింక 
నెటి యజము( జేకొని యివ్వ రేని 
ల వ 
జేయుదురొ తమిని భరతశ్రేష్ట దాని 
నెటు(గుమ మది రాజస మని యెలమి నీవు 


అర్జునా ఫలముల నాశించి గొప్ప కొకు జేయు యజ్ఞము రాజస మగును. 


విధిహీనమసృష్టాన్నం మన్తహీనమదక్షిణమ్‌ । 


శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ॥ 


శాస్త్ర పద్ధతి వీడి యశన వితరణ 

మొల్లకయు మంత్ర హీనమై యుండి యొండు 
దక్షిణల నీయకుండ సుంతయు నెటు(గక 

శ్రద్ధ సేయు యజ్ఞము తామసమ్ము సుమ్ము 


శ్రద్ద లేకుండ, శాస్తముల ననుసరింపక, మంత్ర హీనమై, యన్న దానము చేయక 


దక్షిణల నీయక చేసెడు యజ్ఞము తామసము. 


దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచ మార్జవమ్‌ । 
బ్రహ్మచర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే ॥ 


దేవతలను బండితులను ద్విజులను మటి 
గురువులను భక్తి మీఅంగం గొలుచుటయును 
బ్రహ్మచర్య మహింస శుభ్రతయు నార్జ 


232 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


233 


వములు శారీరకంపు. దపము లనంబడు 


దేవతలను, విద్వాంసులను, బ్రాహ్మణులను, గురువులను, భక్తి సేవించుచు బ్రహ్మ 


చర్యము, నహింస, శుభ్రత, బుజువర్తనముల నుండుట శారీరకపు దపములు. 


అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్‌ । 
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే Il 


వెఐ పొస(గనివి నిజములు ప్రియము హితము 

న్‌సంగు నెట్టి వట్టి పలుకు లొలుకటయును 

వేద పఠన మభ్యసనము' బాదుకొనంగ 

దాని వాజ్మయ తపమని తలప వలయు 15. 


భయము నీయనివి, నిజములు, ప్రియములు, హితకరము లగు పలుకులు 


పలుకుట, వేద పఠనము, నభ్యాసములు వాజ్మయ తప మన(బడును. 


మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః । 
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ॥ 


మనము నందు ప్రశాంతియు మౌన మాత్మ 

నిగ్రహము మృదుత్వము మదిని శుచియు నవి 

యెల్ల బరశగు చుండిన దాని నెజు(గ వలయు 

మానసంపు(' దప మనంగ మానితముగ 16. 


మనస్సును బ్రశాంతముగా నుంచుట, మౌనము, నాత్మనిగ్రహము, 
మృదుత్వము, చిత్త శుద్ధి వహించుట యివి మానసిక తపములు. 


శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్తివిధం నరైః | 
అఫలాకాజ్‌క్షభిర్యుక్తైః సాత్తికం పరిచక్షతే ॥ 


యోగులైన నరులు శ్రద్ధ నుంచి యుత్త 17. 


తే.గీ. 


తే.గీ. 


మముగ నింక నీ మూడు తపముల నాచ 
రింప వీడి యాస ఫలమం దింపుగాను 


దాని సాత్త్విక మందురు తధ్యముగను 


యోగు లైన మానవులు శ్రద్ధతో నీ మూడు తపముల నాచరించి ఫలములపై నాశ 
వీడి వర్తించుట సాత్త్విక మనః బడును. 


సత్కారమానపూజార్థం తపో దమ్చేన చైవ యత్‌ । 
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్‌ ॥ 


గౌరవమ్ము సన్మానమ్ము గోరి పూజ 
కొజకును గపటంపు. దలథయు మెజయు చుండ 
నే తప మొనరింతురొ యది యెన్నం జలము 


నద్రువ తపము రాజస మనంగ జిల్లు 18. 


గౌరవము సత్కారము పూజ లందు కొనుటకు గపటపు బుద్దితో బట్టుదలతో, 
క్షణికము ననిశ్చిత ఫలము నిచ్చునదియు నైన తపము రాజస తపము. 


మూఢగ్రాహేణాత్మనో యత్పిడయా క్రియతే తపః । 
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్‌ ॥ 


మూర్ణత నలముకొని తన్ను ముమ్మరముగ 
న్‌వ్వ( జేసికొని పరులను సమయింప 
నెంచి యైన జేయుచు నుందు రెట్టి తపము 


దాని నంద్రు తామస మనుమాన మేల 19. 


మూర్ధత్వముతో? దన్ను మిక్కిలి కష్ట పెట్టు కొనుచు నితరులకు హాని చేయం గోరి 
చేసెడు తపము తామస తపము. 


దాతవ్యమితి యద్దానం దీయతే౭నుపకారిణే | 
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్తికం స్మృతమ్‌ ॥ 
ది చెస్‌ 


234 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


దేశ కాలము లందెయ్యది యగు నీయ 
దగినది తగ బాత్రునకుం దిరిగి యుపకృతి( 
జేయ లేని వానికి నేది చేయ నేర్తు 


రట్టి దానము సాత్తి 


త్రిక మనంగ నొప్పు 


దేశాకాలముల ననుసరించి యీ దగిన యట్టి దానినిం బాత్రునకుం దిరిగి 
యుపకారము చేయ లేని వానికి జేసెడు దానము సాత్త్విక దానము. 


తిరిగి మేలు గోరి ఫలిత మరసి కాని 

కష్టమై చెలంగెడు నట్టి దృష్టి తోడు 

నెటి దెనటి దానము నితు రటి 
తాలు ard ల 

దాన మంతయు రాజస మౌను జుమ్ము 


తిరిగి మేలును గోరుకొని కాని ఫలితము నాశించి కాని, కష్టమని మది నెంచుచు( 


జేసెడు దానము రాజస దానము. 


అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే | 
అసత్క్సతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్‌ ॥ 


తగని దేశ కాలముల నాదరము లేక 
చిన్న చూపు జూచుచు ననుచితుల కిత్తు 
రెట్టి దానము దానిని నెల్ల రింక6 
దామసమ్మని యందురు తధ్యముగను 


దేశకాల విరుద్ధముగం జిన్న చూపుతో నాదరము లేక, యనర్హులకు నిచ్చు దానము 


తామస దానము. 


ఓంతత్సదితి నిర్దేశో బ్రహ్మణస్తివిధః స్మృతః | 


బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ॥ 


235 


20. 


21. 


22. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ఓమ్మనియు తత్తనియు మజియుం గన సత్త 
నియును మూడు పేళ్లున్నవి నెగడి బ్రహ్మ 
మునకు నాదిం బుట్టెను వేదములు క్రతువులు 


బ్రాహ్మణు లతని చే నని పలుక బడెను 23. 


ఓమ్మని, తత్తని, సత్తనియు మూడు విధము లగు పేళ్లు బ్రహ్మమునకు గలవు. 
ముందుగా వేదములు, యజ్ఞములు, బ్రాహ్మణు లతని నుండియే పుట్టిరి. 


తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః । 


ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్‌ ॥ 


అందు వలన నోమ్మనియ బ్రాహ్మణులు మొద లి 
డుదురు శాస్తము లందు నుడువం బడిన త 
పముల యజ్ఞ దానమ్ముల పనుల నెల్ల 


సంతసమ్మున( దనరుచు సంతతమ్ము 24. 


అందు చేతనే బ్రాహ్మణులు శాస్త్ర విదితములైన తపము లందు, యజ్ఞ దానముల 


పనుల యందు నెల్ల నోమ్మని మొదలిడుదురు. 


తదిత్యనభిసన్చాయ ఫలం యజ్ఞతపఃక్రియాః | 
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాజ్‌క్షభిః ॥ 


తత్తనుచు( జేయుదురు యజ్ఞ తపములు మలి 
రుచిర దాన క్రియలను బలు విధములను 
మోక్ష మరయు వా రే ఫలముల నకింత 


యేని యాశింప కుండక నెలమి నెపుడు 25. 


యజ్ఞములు తపములు దానములు మున్నగునవి మోక్షమును గోరు వా రితర 
ఫలముల నాశింపకయే తత్తని యాచరింతురు. 


సద్భావే సాధుభావే చ సదిత్యేతతృ్పయుజ్యతే | 


236 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థ యుజ్యతే ॥ 


సత్తనెడు భావ మందున సాధు భావ 
మందునను సత్తనెడి పద మంచితముగ 
వాడంబడు చున్న దిది మంచి పనుల యందు 


గూడ మటి పార్ధ ముందుగ వాడ బడును 26. 


సత్తను (శేష్టు డను) భావము నందును, మంచి యను భావమందు, సత్తు పదము 


వాడ(బడును. మంచి పనులు చేయు నప్పుడును సత్తు శబ్దము వాడ బడును. 


యజ్ఞే తపసి దానే చ స్టితిః సదితి చోచ్యతే | 
కర్మ చైవ తదర్జీయం సదిత్యేవాభిధీయతే ॥ 


యజ్ఞముల తపముల యీవు లందలి స్థితి 
సత్తని నుడువ బడును నిశ్చయముగ నిట 
బ్రహ్మను గుటిీంచి చేసెడి పనులు గూడ 


సత్తనియి చెప్పబడు నింక సత్యముగను 2/7. 


యజ్ఞములు, తపములు, దానముల యందలి స్థితిని సత్తని యందురు. బ్రహ్మము 
కొజికు( జేయు పనిని కూడ సత్తని యే చెప్పుదురు. 


అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్‌ । 
అసదిత్యుచ్యతే పార్ట నచ తత్రేత్య నోఇహ ॥ 


శ్రద్ధ లేక హోమ మొనర్ప( జలుప తపము 
దాన మీయం బనినిం జేయ వీని నెల్ల 
నందు రింక నసత్తుల్‌ యని ఫలమ్ము 


నీయ విహ పరమ్ములం బార్ధ యెన్నం డైన 28. 


అర్జునా శ్రద్ద లేక హోమములు చేసినను, దపములు చేసినను, బను లొనరించిన నివి 
యెల్లయు నసత్తు లనియే చెప్పంబడును. ఇవి ఫలముల నిహ పరము లం దెన్నండు 
నీయవు. 


237 


238 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు శ్రద్ధాత్రయ విభాగ యోగమను పదునేడవ 
యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీతము. 


తే.గీ. 


తే.గీ. 


శికృష్ణాయ నమః 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము 


మూలము శ్రీమద్భగవద్గీత 


అధ్యాయము పదునెనిమిది - మోక్ష సన్న్యాస యోగము 


అర్జున ఉవాచ 
సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్చామి వేదితుమ్‌ । 


త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ॥ 


అర్జునుని పలుకులు: 
ఎటుంగం గోరుదు సన్న్యాస మెటి రూప 
ల 
మలరి యుండు మహాబాహు వటుల త్యాగ 
మెవ్విధ మగు హృషీకేశ యెలమి జెపుమ 


నాకు కేశినిషూదన నైజ మెల్ల 1. 


మహాబాహూ కేశివినాశకా కృష్ణా సన్న్యాసము త్యాగము లివి వేజు వేజుగ నెవ్విధి 
నుండునో వివరముగా? దెలియ+ గోరెదను. 


శ్రీభగవానువాచ । 
కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః । 
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥ 


శ్రీభగవానుని పలుకులు: 

కోరికల తోటి పనులను మూరి వీడు 

ట యది సన్న్యాస మంచు నరయుదు రింకః 
గవులు పనుల ఫలము లన్ని కలత పడక 


వీడుటయ త్యాగ మందురు విబుధ వరులు 2. 


కోరిక లున్నట్టి పనులను వీడుట సన్న్యాసమని కవులు చెప్పెదరు. అన్ని పనుల 


239 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


240 


ఫలములను ద్యజించుట త్యాగ మని విబుధు లందురు. 


త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః | 
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ॥ 
వై 


దోషము వలెం గర్మము విబుధులు త్యజింప 

వలయు నందురు కొందటు పరులు యజ్ఞ 

దాన తపముల పను లవి తధ్యముగను 

విడువం దగ వందు రెందు వివేక మతులు 3. 


కర్మమును దోషమును వీడు నట్లు విడువ వలె నని కొందటు పండితులు 
చెప్పుదురు. యజ్ఞములకు, దానములకు(' దపములకు సంబంధించిన పనులను 
వీడ రాదని వివేకవంతు లైన మటి కొందటు వచింతురు. 


నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ | 


త్యాగో హి పురుషవ్యాస్రు త్రివిధ: సమృకీర్తితః ॥ 


అట్టి త్యాగ విషయమున నర్జున మటిీ 

నాదు నిశ్చయమ్మును విను నరవరేణ్య 

త్యాగ మయ్యది మూడు చందమ్ము లనుచు 

భరత సత్తమ కీర్తింప బడుచు నుండు 4. 


అర్జున త్యాగ విషయమున నా నిశ్చయ మైన యభిప్రాయమును వినుము. ఈ 
త్యాగము మూడు విధముల నుండును. 


యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్‌ | 
ఇ 
యజ్ఞో దానం తపశ్సైవ పావనాని మనీషిణామ్‌ ॥ 


విడువ రాదు కర్మముల నెన్న, డవి యజ్ఞ 

దాన తపముల కొజకైన, దప్పక యిన 

రింప నొప్పు. బావన మొనరించు నవివి 

వేకవంతుల నెల్లర విస్మయముగ 5, 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


అర్జునా యజ్ఞ దాన తపముల కొజకు. జేయు పనుల నెల్లప్పుడు చేయ వలను. అవి 


వివేకవంతులను బుణ్యవంతులను జేయును. 


ఏతాన్యపి తు కర్మాణి సబ్దం త్యక్త్వా ఫలానిచ । 
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్‌ ॥ 


ఈ పనులను గూడి మజియు నెట్టి యాశ 
నుంచక ఫలములం జేయు చుండ వలెను 
జేయం దగిన పను లని సుస్థిరపు టుత్త 
మంపు మత మంచితమ్ముగం బార్జ నాది 


ఎట్టి ఫలము నాశింపక యీ పనులతో గలిపి చేయం దగిన పనుల నన్నింటిని జేయ 
వలె నని యుత్తమ మైన నా నిశ్చ యాభిప్రాయము. 


నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే । 
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ॥ 


కర్మములు సేయం దగినవి కావు విడువ 
వలసినవి యన్న! డేనని తెలియ వలయు 
మోహమున వీడ వానిని బూరముగను 
దామసమ్మని దానిని. దలశుం దగును 


చేయం దగిన పను లెన్న(డును విడువ వలసినవి కావని తెలిసికొన వలను. 
మోహము చేత వానిని విడిచిన నది తామస మని యెటు(గ వలెను. 


దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్‌ | 


స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్‌ ॥ 


తను వలయు నని భయ మంది తాప దాయ 
కమ్మనుచు నే పని విడుచు గలవరపడి 
యట్టి త్యాగము రాజస మగును జుమ్ము 


241 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


త్యాగ ఫలమును బొంద(డు తధ్యముగను 


శరీర మలసిపోవునని సంతాపము లొసంగు నని భయపడి కార్యములను విడిచిన 


నట్టి త్యాగము రాజసము. దాని వలన త్యాగ ఫలమును కూడా పొందడు. 


కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఒర్జున | 


సజ్ఞం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ॥ 


ఆశను ఫలితమును గూడ నంచితముగ 

వీడి యర్జున కర్మము విహిత మంచు 

నెంచి యెట్టి పనిని జేయు నెలమి యట్టి 
త్యాగ మగు సాత్తికము నా మతమ్ము నందు 


తప్పక చేయ వలసినవి యని తలంచి పనులు చేయుచు వానిపై నాసక్తిని 
ఫలితములను వీడిన నది సాత్త్విక త్యాగ మగును. 


న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే | 
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ॥ 


ఇంపు( గూర్పని పనిని ద్వేషింప( డెపుడు 
నింపయిన పనికిని సంతసింప( డతండు 
సత్త్వ గుణ మున్న వాడు సంశయము లేని 
వాడు విబుధుండు త్యాగియై పరశు వాడు 


అనిష్టము లైన పనులను ద్వేషింపక, యిష్టమైన వానిపై రక్తి నుంచక సందేహములు 


లేక చరించు వా(డు సత్త్వ గుణమున్న వాండు, విబుధు డయిన వాడు త్యాగి. 


న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః | 
యస్తుకర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ॥ 


నరులకు బను లశేషము తరము గాదు 
వీడ వాని ఫలమ్మును వీడు నెవడు 


242 


తే.గీ. 


తే.గీ. 


రక్తి నుంచక యించుక యుక్తు డతండు 
త్యాగి యని పిలువంబడ( దథ్యముగను 


పనులను బూర్తిగా విడుచుట నరులకు సాధ్యము కాదు. వాని ఫలమును మటణియు( 
దగులమును వీడిన వాండు కర్మ యుక్తుండు త్యాగి యనబడును. 


అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్‌ | 


భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్‌ ॥ 


మువ్విధములు కర్మపు ఫలములు కలుగు న 
త్యాగు లైన వారికి నెల్ల దలశు నిష్ట 
ములు ననిష్టములును మిశ్రములు పరమున( 


ద్యాగులకు నుండ వించుక యైన నెపుడు 12. 


త్యాగులు కాని వారికి పర మందు మూడు ఫలములు కలుగును. అవి యిష్ట మైనవి 
యిష్టము కానివి మిశ్రము లైనవి. త్యాగులకు( గర్మముల వలన నెట్టి ఫలము 
లన్నండు నుండవు. 


పజ్టాతాని మహాబాహో కారణాని నిబోధ మే । 
సాజ్ఞ్య కృతాన్తే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్‌ ॥ 
కారణము లైదు సుమి పొంద(గ(బను లన్ని 
టి పరిపూర్తిని విను మన్నిటి నిట నుడువ 
నేను మున్న చెప్ప బడియె నిశ్చయముగ 


సాంఖ్య సిద్దాంత మందును జక్కంగ నవి 13. 


పను లన్నిటి పరి పూర్తికి నైదు కారణములు మున్ను సాంఖ్య సిద్ధాంతము నందు నా 


అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్‌ । 
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పష్చామమ్‌ ॥ 


243 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


244 


ఆశ్రయంబైన దేహము నంచితంపు. 

గర్తయును వివిధము లగు కరణములును 

బలురకంపు వేర్వే రైన పనులు దైవ 

మైదు గాంచః గారణములై యలరు చుండు 14. 


దేహము, కర్తయు, నింద్రియములు, వివిధము లైన పనులు, దైవము లీ యైదును 


కారణములు. 


శరీరవాజ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః | 


న్యాయ్యం వా విపరీతం వా పశ్చాతే తస్య హేతవః ॥ 


కాయము మనస్సు వాక్కుల జేయు పనుల 

వి మొదలిడును బురుషు డట్టివి నయము లయి 

న ననయము లైన నైదు నగును సురుచిర 

మైన యట్టి కారణములు వాని కెల్ల 15. 


మనోవాక్కాయములచే నరు డే పనిని మొద లిడునో యది న్యామైన నన్యాయ 
మైనను దానికి నీ యైదు కారణములు. 


తతైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః । 


పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః ॥ 


ఇవ్విధిని నుండ. గేవల మెంచు. దన్ను 

గర యంచు దుర్చుద్ధినిం గర్మములకు( 

దగ నెవండు వివేక ముడిగిన వాండు 

గాంచ వాండు నిక్కమ్మును గాంచ లేండు 16. 


ఈ విధముగా నుండగా(నా పనులకు దనను గర్తగా నెంచు దుర్చుద్ధి యవివేకుండు 


నిక్కమును జూచిన వాండు కాదు. 


యస్య నాహజ్కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే । 
హత్వా౭పి స ఇమాల్లోకాన్న హన్తి న నిబధ్యతే ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తాన కర్త యని యవండు తలప కుండు 
దేని యందును దగులమ్ము( బూన కుండు 
వాడు లోకము లల్ల జెండాడ( గాడు 
హంత బంధింప బడండు దా నింత యని 


తన్ను గర్తగా దల(పని వాండు, దేని యందు నాస నుంచని వాండు లోకములను 
జెండాడినను హంతగా నెంచం బడండు. ఆ కర్మములచేం గొంచె మైనను బంధింప 


బదడండు. 


జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా । 
శా నా csp 
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసబజ్ఞహః ॥ 


తెలివి తెలియ దగినదియు¢ దెలియు వాడ 
నంగ మూడు విధమ్ముల నడరు గర్మ 
చోదకములు పని యుచిత సాధనమ్ము 

కర్త మూడును గర్మ సంగ్రహము లెంచ 


జ్ఞానము, తెలియం దగినది, తెలియు వాండు నని మూడు విధములు కర్మమును 
బ్రేరేపించునవి. పనియు, సాధనము, కర్త యని యీ మూడు కర్మ సంగ్రహములు. 


జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః । 

ప్రోచ్యతే గుణసజ్ఞ్యానే యథావచ్చృణు తాన్యపి ॥ 
కర్మ కర్తలు జ్ఞానము గాంచ మూడు 
రకములు గుణ బేధముల( బరగుచు నుండు 
నంచు గుణ శాస్త్రమున వివరించి రెలమి 

వాని విను యధాతథము నా వలన నిపుడు 


కర్త కర్మ జ్ఞానము గుణ భేదములచే మూడు విధము లని గుణ శాస్త్రమున దెలుప 


బడెను. వానిని వివరించెద వినుము. 


245 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


246 


సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే । 
అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్తికమ్‌ I 
వేరుగ గనిపించుచు నుండు వివిధ భూత 
రాశింగల నవ్యయంబగు రమ్యపు టవి 
భక్త భావ మే జ్ఞానమ్ము వలనం గాంచు 


నా తెలివి సాత్త్వికం బగు నని యజుంగుమ 20. 


సకల భూత రాశి లోన వేటు వేజుగాం గకనిపించు నవ్యయ మైన సుందరపు టవిభక్త 
భావము నే జ్ఞానము వలన జూతుమో దానిని సాత్తికముగ నెటుంగుము. 


పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్‌ | 
వేత్తి సర్వేషు భూతేషు తజ్ల్ఞానం విద్ధి రాజసమ్‌ ॥ 


జీవు లందు వేర్వేరుగం జెలంగు భావ 

ములను వీక్షించి యభ్భావములను వేరు 

వేరుగనె కాంచు నే తెలివిని వహించి 

యట్టి జ్ఞానము రాజసం బని యెటు(గుమ 21. 


జీవు లందు వివిధము లైన భావములను జూచి వానిని వేటు వేలుగా నే జ్ఞానమున( 


జూచునో యట్టి జ్ఞానము రాజసము. 


యత్తుకృత్న్న వదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్‌ । 

అతత్తార్లవదలం చ తత్తామసముదాహృతమ్‌ ॥ 
= వథ ఎ వ 

ఏది యొక్క కార్యమ్మున నిచ్చ నుంచు. 

బూర్ణముగ లేక కారణము నెజటు/గకయు 


దత్త్వము నకింతయును నల్ప తరపు టట్టి 


జ్ఞానము వచింప( బడు. దామసం బనంగ 22. 


ఏది యొక్క పని పై నిండుగ నిష్టము నుంచునో యకారణముగ దత్త్వము కొంచెమైన 


నేరకయే యట్టి యల్పమైన జ్ఞానము తామస జ్ఞానము. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


247 


నియతం సజ్ఞరహితమరాగద్వేషతః కృతమ్‌ | 
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్తి కముచ్యతే I 


ఫలము నందాశ లేక తగులము వీడి 
ద్వేషము మటి రాగమ్మును విడిచి నియమి 
తంబయిన యిట్టి కర్మము! దలంచి చేయ 


నెంతు రప్పని సాత్తికమే యనంబడు 23. 


ఫలముపైం గోరిక, యాసక్తి, ద్వేషము రాగములను వీడి నియమింప బడిన యే 
కర్మమును జేయ నెంచుదురో యట్టి పని సాత్తికము. 


యత్తుకామేప్పునా కర్మ సాహజ్కారేణ వాపునః। 
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్‌ ॥ 


కోరికలు గల వానిచే మూర దర్ప 

మంత యాతనలకు నోరి సంతతమ్ము 

చేయబడు నెట్టి కర్మము చింత సేయ 

నట్టి కర్మము రాజస మన వినం బడు 24. 


కోరికలతో, గర్వముతో యాతనలకు నోర్చి యే పనిని జేయ నెంచుదురో యా పని 


రాజసము. 


అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పారుషమ్‌ । 
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ॥ 


హాని హింస పర్యవశేష మగుచు( బారు 
షమ్మొకింతయు లేక యజ్ఞానమున మొ 
దలిడు నెటి కర్మమ్మును దగిలి యటి 
ల ల 
కర్మ మన,బడు. దామస కర్మ మంచు 25. 


హాని హింసలు పర్యవసానముగా నుండ సామర్థ్యము లేక తెలివి లేక మొదలు పెట్టు 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


248 


పని తామసము. 


ముక్తసజ్జో=నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః । 
సిద్ధ్యసిద్ధీ గర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ॥ 
వాంఛ లేని వాం డే నని వాదన నన 
రింప నటి వా, డుత్సాహ మింకను ధృతి 

ల 
నొప్పి ఫలితముల వికార ముండ నట్టి 


వాడు సాత్త్విక కర్త నాం బలుక( బడును 26. 


అహంభావము లేక వాంఛయు లేక యుత్సాహము, పట్టుదలతో నుండి ఫలితముపై 
మనస్సు నుంచక పనులు చేయువాండు సాత్త్విక కర్త యనం బడును. 


రాగీ కర్మఫలప్రేప్పుర్లుబ్దో హింసాత్మకోఒశుచిః | 


హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ॥ 


రాగ మున్నవాండు పనుల లాభ మాశ 
పడెడు వాడును బిసినారి బాధకుండు 
నశుచి హర్ష శోకమ్ముల నలయు వాని 
నందు రెటి(గి రాజస కర్త యనగ బార్ధ 27. 


రాగము కలవాడు, లాభాసక్తుండు, పిసినారి, బాధలు పెట్టు వాడు, శుభ్రత లేనివా(డు 


సుఖ దుఃఖముల మునుగు వాండు రాజసంపు గర యనం బడును. 


అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శరో నైష్కృతికోఒలసః । 
విషాదీ దీర్ణసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ॥ 


పామరు. డయుక్తు(డు జడుండు వంచకుండు 

సోమరియు+ బాపకర్ము(డు శోక మతియు 

గాల యాపన చేయుట మూల మంత్ర 

మైన వాండు తామస కర్త యనగ జెల్లు 28. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మూఢుండు, నయుక్తుండు, జడుండు, మోసకారి, సోమరి, పాప కర్ముండు, శోకముల 
మునుగు వాడు, కాల యాపన చేయు వాండు తామస కర్తగాం బిలువం బడును. 


బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు | 
ప్రోచ్యమానమశేషేణ పృథక్తేన ధనషజ్ఞాయ ॥ 
గుణములను బట్టి వీక్షించు కొనిన మూడు 
విధము లుండును భేదము వేటు వేటు 
గను నశేషముగను బుద్ధికిని ధృతికిని 

నని నుడువం బడును ధనంజయ విను దాని 


బుద్దికి ధైర్యమునకు గుణముల బట్టి మూడు విధముల భేద ముండును. వేటు 


వేటుగా నశేషముగా ధనంజయా వానిని వినుము. 


ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే । 
బన్లం మోక్షం చ యా వేత్తి బుద్దిః సా పార్ల సాత్తికీ ॥ 
య కే స? థి 


ఎట్టి బుద్ధి ధనంజయ యబజుంగు నడవ 
డియు నుడుగుటయును భయ మభయము మజియు', 
గార్యము నకార్యము విడుపు. గట్టుపడుట 


యట్టి బుద్ది సాత్త్విక మగు నంచితముగ 


అర్జున యే బుద్ధి పట్టు విడుపుల నెజుంగునో, భయాభయములను, కార్యా 
కార్యములను బంధ మోచనముల నెజుంగునో యట్టి బుద్ధి సాత్త్విక బుద్ధి. 


యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ। 


అయథావత్పజానాతి బుద్ధిః సా పార్ధ రాజసీ ॥ 


ధర్మము నధర్మమును జేయ దగిన తగని 
పనుల నున్న రీతిని. గాక పరముగం దెలి 
యః గల దట్టి బుద్ధినిం బార్థ యరయ వలయు 
రాజసమ్మని భారత రమ్యముగను 


29. 


30. 


31. 


249 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


ధర్మము నధర్మము, యుక్తము లయుక్తము లైన పనుల నున్న రీతిం గాక 


వ్యతిరేకముగా నెజింగిన బుద్ది రాజస బుద్ది యగును. 


అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా | 


సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ॥ 


ధర్మ మని యధర్మము నెంచి తమము గూడి 
సర్వ విషయమ్ముల నెద నఖర్వపు విప 

రీత బుద్ధిని దలచు నా రీతి బుద్ధి 

తామస మని యెబుంగు పార మది నీవు 


అధర్మమును ధర్మముగా నెంచి యజ్ఞానముతో నన్ని విషయములను 


విపరీతములుగా( దలచు బుద్ధి తామస బుద్ది. 


ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేన్టియక్రియాః । 
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్ధ సాత్త్వికీ Il 


ఎట్టి దైన ధృతిని ధరియించు మనము 
ప్రాణము మటీ యింద్రియముల పనుల నెల్ల 
జెదర నట్టి యోగము నూని చెలంగు నట్టి 


ధృతిని సాత్త్విక మని పార్ధ తెలియు మింక 


ఏ ధైర్యము వహించి మనస్సు, ప్రాణము మటీయు నింద్రియముల పనులను జెదరని 


యోగమున జేయునో యట్టి ధృతి సాత్త్విక ధృతి. 


యయా తు ధర్మకామార్జానత్యా ధారయతే౭ర్లున । 
థధొ వ 


ప్రసజ్లేన ఫలాకాజీక్ష ధృతిః సా పార్ధ రాజసీ ॥ 


ఏ ధృతి వహించి ఫలముల నెల్ల గోరి 

మమత తోడ ధర్మార్ధ కామముల నూను 

నట్లి ధృతిని బార్ల యెజుంగు మర్లున యది 
ట్‌ థి జె 


250 


32. 


33. 


34. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


251 


రాజస మని యనబడును రమ్యముగను 


ఫలములను గోరుచు ధర్మార్థ కామముల కొటికు వహించు ధృతి రాజస ధృతి. 


యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ । 
న విముళ్చాతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ॥ 


దేని చేత నిద్ర భయము తీవ్ర శోక 

మింక గర్వము దుర్చుద్ధి యెప్పుడు విడు 

వంగ నేరం డా ధృతి యనంబడును బార్థ 

తామసంపు ధైర్యం బని తథ్యముగను 35. 


ఏ ధృతి చేత నిద్ర, భయము, శోకము, గర్వము, దుర్చుద్ది వీడ జాలండో యా ధృతి 


తామస ధృతి. 


సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ । 
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్చతి ॥ 


అబ్బెసమ్మున నెచ్చట నుబ్బు చుండు 

దుఃఖమున కంతమును బొందు. దూర్గముగను 

మువ్విధము లైన యా సుఖమ్మును విను భర 

తర్షభ నిట నా చేతను హర్ష మొదవ 36. 


అభ్యాసమున వృద్ధి చెందు దుఃఖ మునకు నంతము నరయు సుఖము కూడా 
మూడు విధముల నుండును. వానిని తెలిపెద విను మర్జున. 


యత్తదగ్రే విషమివ పరిణామే=మృతోపమమ్‌ । 
తత్సుఖం సాత్తికం ప్రోక్తమాత్మబుద్దిప్రసాదజమ్‌ ॥ 
జ త్వ = ధ్‌ 
ఏది మొదట విషము భంగి నింక నంత 
మందు నమృతమ్ము పగిదిని నలరు చుండి 
నాత్మ బుద్ది ప్రసన్నత నడరి యిచ్చు 37. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


252 


నట్టి సుఖమును సాత్త్విక మంచు నంద్రు 


ఏది మొదట విషము వలం గనిపించి చివర నమృతము వలె నయి ప్రసన్న బుద్ది 


నొసంగునో యది సాత్త్విక సుఖము. 


విషయేన్దియ సంయోగా ద్యత్త దగ్రేఒమృతోపమమ్‌ । 
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్‌ I 


ఇంద్రియ విషయముల గూడి యెయ్య దుండు 

మొదట నమృత తుల్యమ్మునై పిదప విషస 

మమ్మునై పర౮ెడు నా సుఖమ్ము నుడువ 

బడును రాజస మంచును బార్థ వినుము 38. 


ఇంద్రియ విషయములను గూడి మొదట నమృత సమముగాను దుదిని విష 
తుల్యముగాం గనిపించు సుఖములు రాజస సుఖము లనబడును. 


యదగ్రే చానుబనే చ సుఖం మోహనమాత్మనః । 
నిద్రాలస్యప్రమాదోల్ఞం తత్తామసముదాహృతమ్‌ ॥ 


సోమరి తనము నిద్రయు నేమజికను 

బుట్టి నట్టి తనకు మోహము నుదయింప' 

జేయు నట్టిది ముందును జివర నందు 

నట్టి సుఖము తామస మని యనంబడు నింక 39. 


మోహమును ముందును జివరను గలిగించునదియు, సోమరి తనము, నిద్ర, 


యేమటీకల వలన బుట్టి నట్టి సుఖము తామస సుఖ మగును. 


న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః | 

సత్త్వం ప్రకృతిజై ర్ముక్తం యదేభిః స్యాత్తిభి ర్లుణైః ॥ 

ప్రకృతిం బుట్టిన యీ గుణత్రయ విముక్త 

మైన యట్టి యే సత్త్వమ్ము నేని గాంచ 40. 


తే.గీ. 


తే.గీ. 


253 


లేము భువినందు దివినందు లేక దేవ 
వరుల లో నైన నెన్నండు పార్ధ వినుము 


ప్రకృతితో బుట్టిన యీ మూడు గుణములను విడిచిన యే జీవిని భూమిపైం గాని 
స్వర్గమునం గాని దేవత లందు గాని కాంచ లేము. 


బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరన్తప | 


కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభ వైర్గుణైః ॥ 


వారి వారివి యౌ స్వభావములం బుట్టి 

నట్టి గుణముల చేత నయమ్ముగ విభ 

జింప( బడియెం బరంతప చేయు పనులు 

బ్రాహ్మణ క్షత్రి యార్య శూద్ర జనులకును 41. 


వారి వారి స్వభావముల వలన బుట్టిన గుణముల చేత బ్రాహ్మణులకు, క్షత్రియులకు, 


వైశ్యులకు శూద్రు లకు జేయ( దగు పనులు విభజింప బడినవి. 


శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్ణవమేవ చ । 


జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్‌ ॥ 


శాంతి నిగ్రహము శుచియు సహనము సర 

ళతయుం దపము మోక్షంపు శాస్త్రంపు టెటుక 

నమ్మక మ్మీశ్వరుని యందు. బమ్మి యుంట 

బ్రాహ్మణుని పని ప్రకృతి నుద్భవ మయినది 42, 


బ్రాహ్మణుల పనులు స్వభావము వలన బుట్టినవి శాంతి, నిగ్రహము, శుచిత్వము, 
సహనము, సరళత, దపము, మోక్ష జ్ఞానము, నీశ్వరుని పై నమ్మకము నుంచుట 


మున్నగునవి. 


శౌర్యం తేజో ధృతిర్దాక్ష్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్‌ । 
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్‌ ॥ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


254 


శౌర్యము ధృతి తేజమ్ము దక్ష్తతయు సమర 

మందు వెనుదీయ కుండుట నెందు దాన 

గుణము నీశ్వర భావము గూడి యుంట 

క్షాత్ర మగు పని నిజ భావ జనితమునను 43. 


శౌర్యము, ధైర్యము, తేజము, దక్షత, యుద్దమున( బాఅకుండుట, దాన గుణము, 
ప్రభు భావము కలిగి యుండుట మున్నగునవి క్షత్రియుల పని. వారి స్వభావ 


జనితములు. 


కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్‌ । 
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్‌ ॥ 


సేద్యము పశు పాలనము నంచితము వైన 

వర్తకము స్వభావపుం బని వైశ్యులకును 

సేవనము చేయు బుద్ధియ స్వీయ భావ 

జ మయిన పని యగును శూద్ర జనుల కెలమి 44. 


సేద్యము, పశువుల పాలనము, వర్తకము, వైశ్యులకు స్వభావ జనితము లైన 


పనులు. సేవలు సేయుట శూద్రులకు సహజమైన పని యగును. 


స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః | 
స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్చృణు Il 


తనది యైన యట్టి పనిలో: దద్ద రతి వ 

హించి సిద్ధిః బడయు నరు డంచితముగ 

నెట్లు పొందును సిద్ధిని నీ నరుండు 

దన పనిని నుంచి శ్రద్ధను దాని వినుము 45. 


నరుండు తన పని యందు నిష్టము నుంచి సిద్ధిని? బొందును. శ్రద్ధ నుంచి నరుం డే 
విధముగా సిద్ధి పొందునో తెలిపెద విను మర్జున. 


యతః ప్రవృత్తిర్బూతానాం యేన సర్వమిదం తతమ్‌ । 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


255 


స్వకర్మణా తమభ్యర్చ్య సిద్దిం విన్దతి మానవః ॥ 


ప్రాణుల ప్రవృత్తి యెవ్వని వలన నౌను 
సకలము పెరిగె నెవ్వని సత్త్వ్యమునను 
వాని స్వీయ కర్మము లనవరత మర్చ 
న ననరింప( బొందును సిద్ధిని నత. డింక 46. 


ప్రాణు లెవ్వని వలన కలిగి నడుచు చున్నవో, యెవ్వని బలమునః బెరుగు చున్నవో 
వానిని నరుండు తనకు విద్యుక్త మైన పనులను జేయుచు నర్చించిన సిద్ధినిం 
బడయును. 


శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుస్టితాత్‌ | 
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్చిషమ్‌ ॥ 


చెడు దయిన. దన ధర్మము చెలువ మడర 

నాచరించిన శ్రేయమ యగు నితరుల 

ధర్మమున కన్న తన దైన ధర్మము నన 

రించు వాడు వొందండు పాప మించుకయును 47. 


బాగుగ నాచరించిన పర ధర్మము కన్న దెడ్డ వైనను తన పనులను జేసిన మేలు 


కలుగును. దన పనులు చేయు వాడు పాపములను బొందండు. 


సహజం కర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్‌ | 


సర్వారమ్బా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ॥ 


సహజ మైన కర్మ మది దోషయుత మైన 

విడువం గూడదు కౌంతేయ వెల్మిడి నిర 

తమ్ము కప్పు నగ్నిని నట్ల తగిలి యుండు 

దోషములు పను అన్నిటి. దోరముగను 48. 


తనకు సహజ మైన పని దోష మైన నెన్నండు విడువ రాదు. బూడిద నగ్నినిం గప్పి 
యుండు రీతి బను లన్నియు నేదేని దోషముతోం గూడియే యుండును. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


256 


అసక్తబుద్దిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః । 


ఆః యః 4 శ్‌, 
వైష్కర్మ్యసెద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్చతి ॥ 


అన్ని విషయము లందెట్టి యాశ నుంచ 

కుండ మనసు నణంచి వీడి కోరికలను 

బరమ మైన నిష్కామపుం బనుల ఫలము 

వదడయం గలరు సన్న్యాసము వలన నెమ్మి 49. 


ఏ విషయము లందు నాశ నుంచక మనస్సును నిగ్రహించి కోరికలను వీడి 
నిష్కామపు( బనుల ఫలమును సన్న్యాసము వలన బొంద గలరు. 


సిద్దిం ప్రాప్తో యణ బ్రహ్మ తథాప్పోతి నిబోధ మే । 
థి 


జ్‌ 


సమాసే నైవ కౌన్తేయ నిష్టా జ్ఞానస్య యా పరా ॥ 


సిద్ధిః బడసిన వా6 డట జేరు నెట్టు 

బ్రహ్మమును జ్ఞానపు టునికి పరగు నెట్లు 

వాని గౌంతేయ సంక్షిప్త భాతి నుడువ 

నేను దెలిసికొనుము యింక మానితముగ 50. 


సిద్ధి బడసిన నరుండు బ్రహ్మము నెట్లు జేరునో జ్ఞానపు టుత్తమ మైన నిష్ట 
యెట్లుండునో సంక్షిప్తముగాం జెప్పెదను విను మర్దున. 


బుద్ధ్యా విశుద్ధయా యుక్తోధృత్యాత్మానం నియమ్య చ । 


శబ్దాదీన్విషయాంస్త్యక్త్వా రాగద్వేషా వ్యుదస్య చ ॥ 


శుద్ధ మగు బుద్ది తోడుత సురుచిరమగు 

ధైర్యమునం దన్ను యంత్రించి తగిన రీతి 

విడిచి దుస్తర శబ్దాది విషయములను 

వీడి ద్వేష రాగమ్ములు వేగముగను 51. 


శుద్ధమైన బుద్ధితో ధైర్యముతో: దనను నియంత్రించు కొని శబ్దాది యింద్రియ 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


విషయములలో దగులు కొనక రాగ ద్వేషములను వీడి 


వివిక్త సేవీ లఘ్వాశి యతవాక్కాయమానసః । 
ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ॥ 


ఒంటిగ వసించు వాండు మితోచి తాశ 
నుండు వాక్కును జిత్తమును నియమించి 
నట్టి వాండు ధ్యానము యోగ మందు రక్తి 


యున్న వాండు వైరాగ్య మందున్న వాండు 52. 


ఒంటరిగా నుండి మితముగ నుచిత మగు భోజనము గొనుచు మనోవాక్కులను 
నియమించి ధ్యాన యోగములు రక్తి నుంచి వైరాగ్యమున నున్న వాండు 


అహజ్కారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్‌ | 
విముచ్య నిర్మమః శాన్తోబ్రహ్మభూయాయ కల్పతే ॥ 


నేన యనెడు మతియు బల మేని గర్వ 
కామ రోష తతులు మమకారములను 
వీడి శాంతము నూనిన వాండు పొంద 


గలండు బ్రహ్మత్వ మింపుగ నలరి పార్ధ 53. 


అహంకారమును, బల దర్ప కామ రోషములను మమకారమును వీడి శాంతముతో 


నున్న వాండు బ్రహ్మ తత్త్వమును బొంద గలడు. 


బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాజ్‌క్షతి | 
సమః సర్వేషు భూతేషు మదృక్తిం లభతే పరామ్‌ ॥ 


బ్రహ్మ మైన వాండు నతి నిర్మలపు మనము 
వాండు కోరండు శోకించు వాండు కాడు 
సముడు సకల భూతమ్ము లందు మజియు. బడ 


యః గలం డత్యుత్తమంపు నాదైన భక్తి 54. 


257 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


బ్రహ్మభావము పొందిన వా(డు నిర్మల మైన మనస్సు కలవాడు దేనిని కోరండు, 
దేనికిని శోకింపండు, సకల భూతము లందు సమ భావముతో నుండును. అతడు నా 


యుత్తమ మైన భక్తిని, బొంద గలడు. 


భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః | 


తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనన్తరమ్‌ ॥ 


భక్తి నెవ్వండు నిజమైన భావమునను 
దెలియు నెట్టి వాం డెవ రని తెల్లముగను 


నన్ను వాడు తెలిసి నంత నాదు తత్త్వ 


మెల్ల బేరం గలడు నన్ను నెలమి మీఅ 55, 


భక్తితో నిజమగు భావమున నే నెట్టి వాని నెవరినో తెలిసిన వాడునా తత్త్వము నెటీ(గి 


నన్ను జేర గలడు. 


సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః | 
మత్పసాదా దవాప్నోతి శాశ్వతం పద మవ్యయమ్‌ ॥ 


చేయు చెప్పుడు పను లల్ల జేరి యుత్త 
మంపు నాదు శరణు నింక నతడు పొంది 
నా యనుగ్రహ మంత నమేయముగను 


బడయు శాశ్వత మవ్యయ పదము పార 56. 


అర్జునా పనులను నిత్యము చేయుచు నా శరణమును గోరి నా యమేయ మైన 


యనుగ్రహమును బొంది యవ్యయము శాశ్వతము నగు పదమును బొందును. 


చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః । 
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ॥ 


ఉంచి నాయందు. బను లల్ల నంచితముగ 
మనసు చేతను నాదు సంశ్రయము నురు త 


రమ్ము గోరుచు బుద్ది యోగమ్ము నాశ్ర 57. 


258 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


యించి చిత్తము నాయందు నుంచు సతము 


మనస్సులోం బనుల నెల్ల నా కర్పించి నా యాశ్రయమును గోరి సమ బుద్ధి యోగము 


నాశ్రయించి నీ మనస్సును నా యందు నుంచు మర్దున. 


మచ్చిత్తః సర్వదుర్గాణి మత్రసాదాత్తరిష్యసి | 
అథ చేత్త్వమహజ్కారాన్న శ్రోప్యసి వినజ్‌క్ష్యసి ॥ 
చిత్త మెపుడు నాయందు నుంచిన మణి తరి 
యింతు వెల్ల సంకటముల నెలమి నాయ 
నుగ్రహమ్మునం గాదేని నుగ్ర దర్ప 


మూనుచు విన వేని నశింతు వురక నీవు 58. 


నాయందు నిత్యము మనస్సు నుంచినం గష్టముల నెల్ల నా దయతోం దరింతువు. 
అట్లు గాక దర్పముతో నా మాటలు విన కున్న నశింతువు. 


యదహజ్కారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే | 
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ॥ 
నే ననెడి భావ మెయ్యది యూని మనము 
నందుం జేయను యుద్ధము ననుచుం దలచి 
తట్టి యత్నము వ్యర్థమ్మ యగును నీదు 


ప్రకృతి నిన్ను నియోగించుం బనికి నదియ 59. 


అహంకారముతో యుద్ధము చేయ నని నీవు తలంచిన నది వ్యర్థమే యగును. స్త్‌ 
ప్రకృతియే నిన్నా పనికి నియోగించును. 


స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా | 
కర్తుం నేచ్చసి యన్మోహాత్కరిష్యస్యవశోఒపి తత్‌ ॥ 


బంధితుండ వీవు నీదు స్వభావజంపు( 


గర్మము వలన గౌంతేయ కా దనినను 60. 


259 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


మోహ మంది పరాధీనమున నొనర్హు 
వీవు కర్మ మనిష్టుండ వేనియు నింక 


నీవు నీ స్వభావముచే బంధితుండవు. మోహముతోః గాదనినను పరాధీనమున 
నిష్టము లేకున్న నీ వీ పనిని, జేయుదువు. 


ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఒర్జున తిష్టతి | 
భ్రామయన్సర్వభూతాని యన్తారూఢాని మాయయా ॥ 


ఎల్ల జీవుల యంత్రము లెక్కి నట్టి 
వారి హృదయమ్ము లందున మూరి నిల్చు 
నీశ్వరుండు తనదు మాయ నెల్ల నెజపి 


త్రిప్పుచు సతము నర్జున యొప్పిదముగ 61. 


యంత్రము లక్కిన సకల జీవుల హృదయము లందు నీశ్వరుండు నిలిచి తన మాయ 
చేత వానిని నిత్యము నడిపించు చుండును. 


తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత | 
తత్పసాదాత్సరాం శాన్తిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్‌ ॥ 


వేడు మతనినె భారత పాడిగ శర 
ణమ్ము నన్ని భావమ్ముల నెమ్మి వాని 
దయను బరమంపు శాంతి. బొందంగం గలవు 


శాశ్వతంపు స్థాన మ్మది సమకొను నింక 62. 


అర్జున యతనిని శరణు వేడు మింపుగ. వాని దయతో శాంతిని శాశ్వత మైన 
స్థానమును బొందం గలవు. 


ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా । 
ఖా ౧ 
విమృశ్యైతదశేషేణ యథేచ్చసి తథా కురు ॥ 


మర్మముల కెల్ల మర్మము మానుగ నుడు 63. 


260 


తే.గీ. 


తే.గీ. 


వం బడియెను నీకు నాచేత బన్నుగ నవ 
లోకనము సేసి దీనిని నీకు దోచి 
నట్టి రీతి. జరింపుమ యర్జున యింక 


అతి రహస్యమైన యీ జ్ఞానమును నీకు. దెల్పితిని. దీని నవలోకించి నీకుం దోచిన 
రీతి నర్జున నడువుము. 


సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః | 
ఇష్టోఒసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్‌ ॥ 


మిక్కిలి రహస్య మైనవి మేటి వచన 
ము లివి నావి వీని మజల లలితముగను 
వినుమ యిష్షు4డ వైతివి విరివి నందు 


వలన జెప్పుచుంటి హితము పార్ధ నీకు 64. 


ఇవి మిక్కిలి రహస్యములు. నా కిష్టుడవు కనుక మటిల చెప్పు చుంటిని వినుము. 
ఇవి యెల్ల నీకు హితకరములు. 


మన్మనా భవ మద్భక్తోమద్యాజీ మాం నమస్కురు । 
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో౭సి మే ॥ 


నేను గల చిత్తుండ వగుము నీ వగు మురు 
భక్తుండవు నాకు నర్చింపు పార్ట నన్ను 
బ్రణతు లిడు నాకు నన్ని బడయం గలవు 


ప్రియుండ వైతివి పల్కుదు వేసి యొట్టు 65. 


నన్ను నీ చిత్తమున నుంచుము. నాకు భక్తుండ వగుము. నన్ను నర్చింపుము. 
నమస్కరింపుము. నన్ను జేరః గలవు. ఒట్టు వేసి చెప్పు చుంటిని నీవు నాకుః 
బ్రియుండవు. 


సర్వధర్మాన్సరిత్యజ్య మామేకం శరణం వ్రజ | 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 


261 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


వీడి సకల ధర్మమ్ములు వేండు శరణు 
నన్న దుఃఖింప వల దింక నెన్న డీవు 
పాప సంచయముల నుండి పన్నుగ నిను 


నేన చేయుదును విముక్తునిగను నమ్ము 66. 


ధర్మముల నన్నిటిని నింక వీడి నన్ను శరణు వేడుము. దుఃఖింప వలదు. పాపముల 
నుండి నిన్ను నేను విడిపింతును. నన్ను విశ్వసింపుము. 


ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన । 
న చాశుశ్రూషవే వాచ్యం నచ మాం యో౭భ్యసూయతి I 


నీ కొబక యిది యెన్నం డేనియును దీని 
నుడువ రాదు తాపసి గాక నడచు వాని 
కిని నభక్తునకు నసేవకునకు నింక 


నన్ను ద్వేషించు వానికి నెన్న కుండ 67. 


నీకు( జెప్పిన దీనిని దాపసి కాని వానికి భక్తుండు కాని వానికి సేవకుండు కాని వానికి 


నన్ను ద్వేషించు వానికి నెన్నండు గణియింపక చెప్ప రాదు. 


య ఇదం పరమం గుహ్యం మదృక్తేష్వభిధాస్యతి | 


భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥ 


నాదు భక్తుల కవండు ఘనముగ గుహ్య 
మైన దీని నెల్ల నుడువు నతడు పరమ 
భక్తి నుంచి నా యందును బడయం+ గలడు 


సంశయము వీడి నన్ని(క సాఖ్యముగను 68. 


నా భక్తులకు నెవడు రహస్యమగు దీనినిం జెప్పునో యతడు నా పై భక్తి వలన నన్ను 
సందేహము లేకుండ సుఖముగా జేర గలడు. 


262 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


న చ తస్మాన్మనుప్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః । 
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ॥ 


మానవుల యందు నన్యు,డు వాని కంటె 
నధికముగం బ్రీతిం గూర్చెడు నట్టి వాడు 
లేడు నాకు మజియు నుండ బోం డితరుండు 
మిగుల నిష్టుండు నాకు నీ మేదిని గన 


వాని కంటె మానవు లందు నితరు( డెవ్వ(డు నాకు నధికముగా' బ్రితిం గూర్చు వాండు 


లండు. నాకు మిక్కిలి యిష్ట మయిన వాండు ముందు నింక నుండండు. 


అధ్యేష్యతే చయ ఇమం ధర్మ్యం సంవాదమావయోః । 
జానయజ్లేన తేనాహమిష్లః స్యామితి మే మతిః ॥ 
Gp ఇ ల 


చదువు నెవ్వండు సద్దర్మ సమ్మతంపు 
మన సమాలాప మతని వలనను జ్ఞాన 
యజ్ఞమున( బూజితు(డను నే నగుదు నంచు 
నేను భావించు చుంటిని నిశ్చయముగ 


ఈ మన సల్లాపమును జదివిన వాని వలనను, యజ్ఞము వలనను నేను 
పూజితుండనే యని భావించెదను. 


శ్రద్దావా ననసూయశ్చ శృణుయాదపి యో నరః । 
సో౭పి ముక్తః శుభాంల్లో కాన్సాప్ను యాత్స్పుణ్యకర్మణామ్‌ ॥ 


శ్రద్ధ యున్నట్టి వాడు ద్వేషమ్ము లెని 
వాండు నాలకించు నెవండు వాండు గూడ 
ముక్తుం డౌచుం బూర్జమ్ముగం బోవు పుణ్య 
కర్ము లరిగెడు పుణ్య లోకముల కెలమి 


శ్రద్ధ కల వాండు, ద్వేషము లేని వాండు దీని నాలకించిన ముక్తుండై పుణ్యాత్ము లరిగెడు 


లోకములకు నేంగును. 


263 


69. 


70. 


71. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


264 


కచ్చి దేత చ్చుతం పార్ట త్వయైకాగ్రేణ చేతసా । 
న్‌ థ ఎవ 
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్ట స్తే ధనష్ఞాయ ॥ 


వింటివి కద స్థిర మతిని వివరముగను 

దీని నర్జున నీ విట దీరుగ లయ 

మయ్యెను గద ధనంజయ యొయ్యన నింక 

నీకు నజ్ఞాన మోహమ్ము నిశ్చయముగ 72. 


అర్జునా వింటివి కదా దీనిని స్థిర చిత్తమున. నీ యజ్ఞానముతో గూడిన మోహము 
తీరినది కదా. 


అర్జున ఉవాచ | 

నష్టో మోహః స్మృతిర్లబ్దా త్వత్ససాదాన్మయాచ్యుత | 
స్టితోఒస్మి గతసన్దేహః కరిష్యే వచనం తవ ॥ 

థి (నే 


అర్జునుని పలుకులు: 

అచ్యుత నశించె నాదు మోహమ్ము నీ య 

నుగ్రహమునం బొందితి బుద్ధి నుగ్గు లయ్యె 

నాదు శంక లన్నియు నిట నీదు పల్కు 

లల్ల నాచరించెద నింక నుల మలర 723. 


కృష్ణా నీ దయ వలన నా మోహము నశించెను. బుద్దిని, బడసితిని. నాకు కలిగిన 
యనుమానము లన్నియు తొలంగినవి. సంతోషముగ నీ పలుకుల నెల్లనింకనే 
నాచరింతును. 


సజ్జయ ఉవాచ | 
ఇత్యహం వాసుదేవస్య పార్ధస్య చ మహాత్మనః । 
సంవాదమిమమశ్రాషమద్భు తం రోమహర్షణమ్‌ I 


సంజయుని పలుకులు: 


ఇట్లు వాసుదేవ కిరీటు లింపుగ నొన 74. 


తే.గీ. 


తే.గీ. 


265 


రించి నట్టి సంవాదము నంచితముగ 
వింటి రోమహర్షణమును వింత యైన 
దెల్ల నేనట మిక్కిలి తెల్లముగను 


ఈ విధముగా నద్భుత మైన కృష్ణార్జునుల సంవాదమును దేట తెల్లముగా నేను 
వింటిని. శరీరము పులకించెను. 


వ్యాస ప్రసాదాచ్చుతవా నేత ద్గుహ్య మహం పరమ్‌ । 
యోగం యోగేశ్వరాత్కృష్ణా త్సాకా తృథయతః స్వయమ్‌ ॥ 


వ్యాస భగవానుని యనుగ్రహమ్ము మీటి 

నీ యతి రహస్య యోగము నిట నెలకొని 

యుండి కృష్ణుండు యోగేశ్వరుండు నుడువ 

స్వయముగను నేను వింటి నాశ్చర్యముగను 75. 


వ్యాస మహర్షి యనుగ్రహమున నీ మిక్కిలి రహస్య మైన యోగము నిక్కడ నిలిచి 
సాక్షాత్తు కృష్ణ పరమాత్ముండు యోగీశ్వరుండు స్వయముగ చెప్పినది యాశ్చర్యముగా 
వింటిని. 


రాజన్సంస్కృత్య సంస్కృత్య సంవాదమిమమద్భుతమ్‌ । 
కేశవార్డునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ॥ 


పుణ్య తమము కరంబు నద్భుతము నయిన 

కేశ వార్డున సంవాద మీ శుభప్ర 

దమ్ము రాజేంద్ర నే మది( దలంచి తలంచి 

మాటి మాటికి ముదమునుం బడయు చుంటి 76. 


ధృతరాష్ట్ర మహా రాజా! పుణ్యతమ మైన యీ హృషీకేశ గుడాకేశుల సంభాషణము 
శుభప్రదమైన దానిని, దలంచి తలంచి మాటి మాటికి సంతోషమును బొందు చుంటిని. 


తచ్చ సంస్కృత్య సంస్కృత్య రూపమత్యద్బుతం హరేః | 
విస్మయో మే మహాన్‌ రాజన్హ్రష్యామి చ పునః పునః ॥ 


తే.గీ. 


తే.గీ. 


హరి మహా రూప మద్భుత మ్మది తలచి త 

లంచి విస్మయ మందుచు నంచితముగ 

సంతసించుచు నుండుదు సంభ్రమమున 

మటిల మజటిల రాజ వరేణ్య మనము నందు 77. 


రాజ శ్రేష్టా విష్ణువు యొక్క మహాద్భుత రూపమును మనస్సులో (దలంచి తలంచి 
యాశ్చర్యము నానందము మటిల మజల కలుగంగ సంభ్రమముతో నున్నాను. 


యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టో ధనుర్దరః । 
ణ యథ న్‌ 
తత్ర శ్రీర్విజయో భూతిర్లువా నీతిర్మతిర్మమ ॥ 
ధ్ర 


ఉండు యోగేశ్వరుండు కృష్ణు డండగ నెట 

నుత్తమ ధనుర్ధరుండు పార్టు డుండు నెచట 

శ్రీయు నీతి జయము భూతి సేరి యుండు 

నంచు నచట ధ్రువముగ నే నెంచు వాడ 78. 


యోగీశ్వరుడు కృష్ణుండు ధనుర్దరుం డర్దునుండు నెక్కడ నుందురో యక్కడ సంపద, 
ణి (a జ 


నీతి, జయము, లైశ్వర్యములు సేరి యుండునని నేను ధ్రువముగా నెంచు చున్నాను. 


ఇది శ్రీకృష్ణ సూక్తి సుధాకరమను శ్రీమదాంధ్ర భగవద్గీత యందు మోక్ష సన్న్యాస యోగమను పదునెనిమిదవ 


యధ్యాయము. 
పోచిరాజు కామేశ్వర రావు నామధేయ ప్రణీత శ్రీకృష్ణ సూక్తి సుధాకరము సర్వము సంపూర్ణము. 


266 


267 


శ్రికృష్ణ సూక్తి సుధాకరము 
[శ్రీమదాంధ్ర భబగవద్దిత] 


వివరములు: 


పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 
స్వగ్రామము: 
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
ఉద్యోగము: 
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 
నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
పోచిరాజ శతకము. 
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 
వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
శ్రీమన్నారాయణ శతకము. 
శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 


Oo Fl ON స న ir fo 


శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


మాహేశ్వర దండకము. 


. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 

. ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుడు 

. శ్రీమదాంధ్ర రామాయణము. 

. శ్రీ బాల రామాయణము. (సంక్షిప్త రామాయణము) 
. గోవిందము. 


268 


